6 నుండి 10వ తరగతి విద్యార్థులకు, ఎ.పి.ఆర్‌.జె.సి. పాలిటెక్నిక్‌. టె.టి.సి., బి.ఇడి. 
ఆర్‌.ఆర్‌.బి., బ.యస్‌.ఆర్‌.బఐ., ఐసెట్‌. ఎఐయంసెట్‌ తదితర పోటీ పరీక్షలకు 
ఉపయోగపడే గణిత విజ్ఞాన గ్రంథం. 





గణిత విజ్ఞాన సర్వస్వం 


(ప్రాథమిక విషయాలు, నిర్వచనాలు, సూత్రాలు-పటాలతో వివరణ) 


Md. మంజూర్‌ అలి 
M.Sc., B.Ed., 


క్‌ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 


విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, అబిడ్స్‌, 
హైదరాబాద్‌ - 500 001. 


GANITHA VIGNANA SARWASWAYAM by Md. Manzoor Ali 








ప్రచురణ నెం. : 2350/56 





: 1000 





(ప్రతులు 







ప్రథమ ముద్రణ : జూన్‌, 2005 


6 రచయిత 







టైటిల్‌ డిజైన్‌ : రాజా 


వెల : రూ॥ 100/- 












విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
విజ్ఞాన భవన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌ - 500 001. 
E-mail: visalaandhraph @yahoo.com 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 

(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌) హైదరాబాద్‌, 
విజయవాడ, గుంటూరు, అనంతపురం, 
తిరుపతి, విశాఖపట్నం, హన్మకొండ, కాకినాడ. 







హెచ్చరిక : ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగాగానీ, కొంతగానీ కాపీరైట్‌ హోల్డరు 
మరియు ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా 







వాడుకున్నా, కాపీరైట్‌ చట్టరీత్యా నేరం. 
ముద్రణ : శ్రీ కళాంజలి గ్రాఫిక్స్‌, హైదరాబాదు. 







ముందు మాట 


గణితశాస్త్రానికి పుట్టినిల్లు మన భారతదేశం. అయితే గణితం పేరు వినగానే 
విద్యార్థుల గుండెల్లో దడ ప్రారంభమవుతుంది. కారణం గణితముపై సరి అయిన అవగాహన 
విద్యార్థులకు లేకపోవడమే. 

నిత్య జీవితానికి విలువనిచ్చేది, తెలివి తేటలను పెంచేది ఒక్క గణితమేనన్నది 
జగమెరిగిన సత్యం. ఈ శాస్త్రాల విలువలు పెంచేది కూడా గణితం. అందుకే Mathematics 
is the mother of science అంటారు. అటువంటి గణితశాన్తాన్ని 6 నుంచి 10 తరగతులకు 
బోధించు ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఎన్నో సులువైన మెళకువలను అందించాల్సి వుంటుంది. 
దానితోపాటు సబ్బిక్ట్‌ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగేటట్లు చేయాలి, కొద్దిపాటి 
క్రమశిక్షణాయుతమైన కృషితో విద్యార్ధి ఉన్నట్లయితే ఆ విద్యార్థి సబ్బక్టులో ప్రావీణ్యత 
సంపాదించడం తధ్యం. ఎందుకంటే 6 నుంచి 10 తరగతుల విద్యార్థులే రేపటి దేశ 
భవితను కాపాడే శాస్త్ర సాంకేతిక వేత్తలు. అందువలన ఇలాంటి సదుద్దే శాన్ని 
మనసునందుంచుకుని 6 నుంచి 10 వరకు చదువుచున్న తెలుగుమీడియం విద్యార్థుల 
కొరకు నా. వది నంవత్సరాల అనుభవానికి రూపకల్పనగా ఈ పున్తకాన్ని మీ 
ముందుంచుతున్నాను. 

6 నుంచి 10 తరగతులకు గణితసామాగ్రిని పెంపొందించే భాగంగా ఈ పుస్తకం 
రాయబడింది. విద్యార్థులలో ఆలోచనను, అధ్యయన నైపుణ్యాలను పెంపొందించడంలో 
గణిత పాత్రను దృష్టియందుంచుకుని గణిత భావాలను అవగాహన చేనుకోవడానికి, 
అన్వేషించడానికి వీలైన విధానాన్ని ఈ పుస్తకంలో అవలంబించడమైంది. 

మౌళిక భావనలు అర్ధం చేయించడం గణిత బోధనలోని ప్రధాన ఉద్ధేశ్యం. ఇందుకై 
ఈ పుస్తకంలో తగు శ్రద్ధ తీసుకోబడింది. ఈ పుస్తకంలో (ప్రతీ భావనను ఏప్పులంగా 
విశదీకరించడానికి ప్రయత్నం చేయబడింది. వీటిచే (ప్రేరితుడైన విద్యార్థి స్వయంగా అధ్యయనం 
చేసి తరగతిలో ప్రథముడిగా ఉండేట్లు కృషి చేయవచ్చు. 

ప్రత్యేకంగా ఈ స్థాయిలోని విద్యార్థుల పదజాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన 
వాటిని ఆంగ్లములో అనువదించి సరళమైన, స్పష్టమైన భాషను పుస్తకంలో వాడడం జరిగింది. 

ఈ పుస్తకం 6 నుండి 10 తరగతుల తెలుగు మీడియం విద్యార్థులకే కాక జూనియర్‌ 
కళాశాల విద్యార్థులకు; Polytechnic; A.P.R.J.C., T.T.C., B.Ed., R.R.B.,B.S.R.B.,S.S.C., 
ICET... వంటి (ప్రవేశ పరీక్షలను రాయు విద్యార్థులకు ఉపయుక్తమైనది. ఈ పుస్తకం 
సంబంధిత అధ్యాపకులకు కూడా ఉపకరిస్తుందనుటలో అతిశయోక్తి వుండదు. 

గణిత విద్యను మెరుగుపరచే "విషయంలో సంబంధం కలవారందరు ఈ 
ప్రయత్నానికి దోహదం చేస్తారని ఆశించడమైంది. ఈ ప పుస్తకంలో ఉన్నతమైన వాటిని ' 
పొందుపరచడంలో ఎన్నో ప్రయత్నాలు చేసినను ఇంకా మెరుగుపరచడానికి కావలసిన 
సలహాలు స్వాగతిస్తున్నాం. విషయాన్ని ఆకళింపు చేసుకుని ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుని 
మా కృషికి విజయాన్ని చేకూరుస్తారని భావిస్తు..... 





మీ 


Md. మంజూర్‌ అలి, ॥.5., 8.66. 
స్మూల్‌ అసిస్టెంట్‌ 


అ ౨౨ రాల జ ఈ [0 [౫ 


11: 
12. 
19. 
14. 
15. 
16. 
17. 
18. 
19; 


20. 
21 
22, 
28. 
24. 
25. 


పేజి 
సంఖ్యయ సరిత్యామానాలు. తు 1 
పూర్ణ సంతులు శ 12 
అకరణీయ సత్య భాసా 16 
హాన్రవుసంఖులు: “హంత 22 
లీజుగలైతనము. లాల 28 
ఘతాంకాలు-బీజీయ సమాసాలు ౨౨౨౨౨౨౦౦ 36 
ప్రత్యకుతజాలు పాం 87 
సమీకరణాలు మరియు అసమీకరణాలు_ ............౬౭౭౭౬౭౭౭౭* 40 
రేఖీయ సమీకరణాలు మరియు 
రేఖీయ అసమీకరణాలు ==. అలల 46 
వైశ్లేషిక రేఖాగణీితము టం ర్‌2 
పొథమీక సంభ్యావోరము.. మాల 59 
ఏకఘాత ప్రణాళిక అ 64 
అంచనాలు అంప 66 
యత, అపా 72 
సంవర్ణమానాలు. మాతలు 76 
వ్యాబారగతితము. పసు 80 
అతత. అప్పును 90 
జహుపదుటు- అనతి 110 
ప్రాథమిక జ్యామితి భావనలు ౨౨౨౨ 116 
రేఖాఖండము జజ 120 
కందకము ues 122 
సమాంతరరేఖలు లలల 127 
త్రభుజము అ wea 129 
చతుర్పుజాతు!. 142 


బహుభుజాలు MMM 147 


26. వృత్తము 

27. వైశాల్యాలు 

28. _ సరళ రేఖలు 

29. సౌష్టవము 

30. చలన జ్యామితి 

81. రేఖా గణితము 

32. సమితులు 

9. సంబంధాలు 

34. ప్రమేయాలు 

35. (్రేఢులు 

36. సాంఖ్యక శాస్త్రము 

87. మాత్రికలు 

38. త్రికోణమితి 

9. 1నుండి 20 వరకు ఎక్క్మముల పట్టిక 

40. గుర్తులు 

41. దశాంశ గుణిజాలు 

42. వివిధ రకముల మానములు 

43. వర్ణములు; ఘనములు; 
వర్గమూలములు; ఘనమూలములు 

44. గణిత పటాలు 

45(ఎ). సంవర్గమాన పట్టికలు 


45(టి). ప్రతి సంవర్గమాన పట్టికలు 
45(సి). సహజసైన్‌ పట్టికలు 
45(డి). సహజ కోసైన్‌ పట్టికలు 
45(ఇ). సహజ టాంజెంట్‌ పట్టికలు 


శవ కతి లు విజజ ఈ ల తలి భి కిటి తిక జ 


జజ ర చిని ఉట ఆవి బి తివి శి చిట త దప ది శ చి ఖీ 


ఆల పలి తి ణి గి నిశి తి ఇళళి చిలి కళ అ అ వి 


ఈలి ని లకి విది తలచి చి శి ఆధ + ప వెళి చి ల చట త 


అజిత లలి విభ బి29 ఉల ల క శి జ ధి టా ఇ న 


ఉలి శితాళ ఉని భి ఉన 4 ఇల ల ఉ ఈ ఖ ఎ  ఉ జ ళ 


కి ఉలి తి తశ తిధి నన కక భత భాధ చ ఛి టి సజు 


శిత శకము శిల శల తజ జ ణా రి భశ శకి త శ ఇతను 


అచల తి కట శతి నిట ఉత శా భఖ అక తి శి ధి ధను 


శివని త వి చిత శివ ఉపి శప టి కట చత ఉత శి న్‌ వ ఈ 


తలం తిర జ ఇ చి ల లభ ఇ ఇ 96 ఇ ఇధి 2 


శివ చి 9 శి క ఇ చచి ల కల ఇ + కతి 4 ఉ కక శత 


అటి చిళ శన పవి తి తి వికి వీ చచి ఉట చితి కు దశ ఉచ 


ఆభ తళ సరత తటి ని సక అ శద ఇ ణి ఉల లి 9 అలా 


తతి తథ చిత థి పకకి వాలికి శత ఇధి భి తి 4 ని ఉట 


ఇల లి శివాని భత శిఖ ౪ ధాత ఖల ఏ ఇ ఇ 


ఈవీ లభి చాట వ చ ఉ 4 నివ శ న వివి టి ధే త భట ఉ 


ఉని శి శివ రితి చరి ఇక కిటి జల చితి చి 4 4 4 ఇ 4 


ఉన ఉక చి ల బివి శ శాల ఇచి ఈశ తిల శాలి 2 12 4 


వచి శి లి ల టి 4 సతి పిటి పని భి 8 ఉట నాధి చితిని 


విటి ల చి శి చి శ ని నిశి కది జ క కాక ఛి వి తి ఇదద 


ఇచిన తిల ౨ ఇవ వదు య చితి వున ఖ వచి చినా ఉక 4 


తివి శి కటి ఉలి భవాని త ది ళ ఉట యశ చి వ తి 


1. సంఖ్యలు - సంఖ్యామానాలు 
(Numbers - Numbers System) 


సంఖ్యల స్టాన విలువ పీక (The place value chart of the numbers) 


(1,00,000) 
(10,000) 


Cams] 
౭ 
ల 
ర్త 
ద 
ర్త 
య 
ను 
ఠం 
జః 


(1,00,00,000) 
(10,00,000) 


10 
10 





సంఖ్యల సంబంధాలు (Numbers Relations) : 


1 లక్ష = 100 వేలు 

10 లక్షలు = 1 మిలియన్‌ 

1 కోటి = 10 మిలియన్లు 

10 కోట్లు = 100 మిలియన్లు 

గమనిక : 

మహాసముద్రము = 10 

తల్లక్షణము ఇ 10* 

అసంఖేయ = 10% 
* ఆంగ్ల సంఖ్యామానం మిలియను - మిలియన్లు = 1 ట్రిలియన్‌ = 10* 
* 1 గూగోల్‌ క ప 


100 
శ గూగోల్‌ప్లెక్స్‌ = 10 = 101° 


రోమన్‌ సంజ్ఞలు వాటికి సరిపడే హిందూ - అరబ్‌ సంజ్ఞలు 


(Roman Numerals and their corresponding Indo-Arabic Numerals) 





ద్విసంఖ్యామానము (Binary System) : 0, 1 అనే అంకెలను మాత్రమే వాడి 
సంఖ్యలను రాసే విధానాన్ని “ద్విసంఖ్యామానము” (లేదా) “అంకె 2 ఆధారంగా 
గల విధానము” అని అంటారు. 
Eg: 11000, = 56 
1100, = 12 
ద్విసంఖ్యామానంలో స్థాన విలువలను సూచించు పట్టిక 
(The place value chart in the Binary System) : 












| gS శి 3 81 
gg 8 న | క్ల : 
: 4. 3 





దశాంశమానము (Decimal System) : 0, 12,345, 67,89 అనే పది అంకెలను 
వాడి సంఖ్యలను రాసే విధానాన్ని “దశాంశమానము” అందురు. దీనినీ “పటి 
ఆధారమైన విధానము” అని కూడా అంటారు. 


Eg: 1101, 13 
11001 25 





సరి సంఖ్యలు (Even Numbers) : ‘2’ చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను 
“సరి సంఖ్యలు” అని అంటారు. 
Eg: 2, 4, 6, 5... 
¥* ర ఒక సహజ సంఖ్య అయితే “2” ఒక సరిసంఖ్య అగును. 
బేసి సంఖ్యలు (Odd Numbers) : ‘2’ చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలను 
“దేరి సంఖ్యలు” అని అంటారు. 
%* యు ఒక బేసి సంఖ్య; “౫ సహజ సంఖ్య అయితే ఇ” బేసి సంఖ్య అగును. 
* ల్లు సహజ సంఖ్య అయితే “2౧-1” ఒక బేసి సంఖ్య అగును. 
సహజ సంఖ్యలు (Natural Numbers) : లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను 
“సహజ సంఖ్యలు” అందురు. 
* సహజ సంఖ్యా సమితిని “గ” తో సూచిస్తాం. 
= గ, 23,45] 
గమనిక : “గో లోని సంఖ్యలు అపరిమితం. 
స్ట మిక్కిలి చిన్న సహజ సంఖ్య “1” 
పూర్ణాంకాలు (Whole Numbers) : సహజ సంఖ్యలతో పాటు “0” ను కూడా 
చేర్చగా వచ్చిన సంఖ్యలను “పూర్ణాంకాలు” అని అందురు. 
* పూర్ణాంకాల సమూహాన్ని “౪” తో సూచిస్తాము. 
117 =10,1, 23,45... 
గమనిక : లోని సంఖ్యలు పరిమితం కాదు. 
* మిక్కిలి చిన్న పూర్ణాంకము “0” 
పూర్ణ సంఖ్యలు (Integers) : 1,2,83,4....... ధన సంఖ్యలు; ....... ,ా8, -2, -1 
బుణ సంఖ్యలు మరియు సున్నాలను కలిపి “పూర్ణసంఖ్యలు” అని అందురు. 
స పూర్ణ సంఖ్యలను “2” తో సూచిస్తాము. 
ల్‌ పూర్ణ సంఖ్యల సమితి 
LE ర Oe bh hese } 


ధన పూర్ణ సంఖ్యల సమితి 


* బుణ పూర్ణసంఖ్యల సమితి 


* (0,1,2,3,4,.........} లను రుణేతర పూర్ణ సంఖ్యలు అని అంటారు. 
* మిక్కిలి చిన్న మిక్కిలి పెద్ద పూర్ణ సంఖ్య లేదు. 


క. అనే సంఖ్యలను వరుసగా 1, 2, 8.....ల వ్యతిరేక 
సంఖ్యలు (లేదా సంకలన విలోమాలు) అని అంటారు. 
ప అనే సంఖ్యలను వరుసగా -1, -2, -8.....ల వ్యతిరేక 


సంఖ్యలు అని అంటారు. 
* ఒక జత పరస్పర వ్యతిరేక సంఖ్యల మొత్తము ఎప్పుడూ సున్నా అగును. 
గమనిక : 2, ౦ అను పూర్ణ సంఖ్యలకు, 
25 అయితే 2 అనునది ఏకు కుడివైపున ఉండును. 
260 అయితే 2 అనునది 0 కుఎడమవైపున ఉండును. 


పూర్ణ సంఖ్యల క్రమము (The order of relation is the set of integers) : 


అకరణీయ సంఖ్యలు (Rational Numbers) : a, b ల పూర్ణ సంఖ్యలై 


b= (అయితే న్‌ రూపంలో ఉన్న సంఖ్యలను “అకరణీయ సంఖ్యలు” అని 
అంటారు. 

* అకరణీయ సంఖ్యల సమూహాన్ని “౮ తో సూచిస్తాము. 

* ఒక ధన అకరణీయ సంఖ్య, రుణ అకరణీయ సంఖ్య కంటే ఎప్పుడూ పెద్దది, 
* ప్రతి రుణ అకరణీయ సంఖ్య '0' కంటే తక్కువ. 

* ప్రతి ధన అకరణీయ సంఖ్య “0 కంటే ఎక్కువ. 


* రెండు అకరణీయ సంఖ్యల హారాలు సమానమైన, తక్కువ లవంకల అకరణీయ 
సంఖ్య రెండవ దానికన్నా చిన్నది. 


ewe వే 3 Me 
ర (సై [| 


ఎఎ |6 


4 


* రెండు అకరణీయ సంఖ్యల మొత్తము (లేదా) భేదము (లేదా) లబ్ధము (లేదా) 
న. అకరణీయ సంఖ్యయే అగును. 


ఏ రెండు అకరణీయ సంఖ్యల మధ్యనైనా అనంతమైన అకరణీయ సంఖ్యలు 
ఉంటాయి. 


కరణీయ సంఖ్యలు ([102%002! Numbers) : p, q ల పూర్ణ సంఖ్యలై స్‌ రూపంలో 


(ఇ * 0) వ్రాయడానికి వీలుగా లేని సంఖ్యలను “కరణీయ సంఖ్యలు” అంటారు. 


ANB a Man ge 


వాస్తవ సంఖ్యా సమితి (Real Numbers Set) : కరణీయ సంఖ్యలు, అకరణీయ 
సంఖ్యలను కలిగి ఉన్న సమితిని “వాస్తవ సంఖ్యా సమితి” అని అంటారు. 


* వాస్తవ సంఖ్యా సమితిని R తో సూచిస్తాము. 
* “0 రుణేతర వాస్తవ సంఖ్య. 
* ధన వాస్తవ సంఖ్యల వర్గాలు ధనవాస్తవ సంఖ్యలే. 
* బుణ వాస్తవ సంఖ్యల వర్గాలు ధనవాస్తవ సంఖ్యలే, 
& వర్గం బుణ సంఖ్య అయ్యే వాస్తవ సంఖ్య లేదు. 
హ్‌ రా వర్గమూలాన్ని “| ళా అనే వా. సంఖ్యతో సూచిస్తాము. 


* _4 యొక్క —_ -25; 2 అవుతాయి. 


సంకీర్ణ సంఖ్యలు (Complex Numbers) : a,bE R అవుతూ “+b” రూపంలో 
గల సంఖ్యలను “సంకీర్ణ సంఖ్యలు” అందురు. 


శ సంకీర్ణ సంఖ్యల సమితిని “౮” తో సూచిస్తాము. 
: C={a+ib/a,bEe R} 


సంఖ్యల వివరణ 


సంకీర్ణ సంఖ్యల సమితి (౮) 


rr నాలక! 


వాస్తవ సంఖ్యల సమితి (R) కల్పిత సంఖ్యల సమితి 


on) 


అకరణీయ సంఖ్యల సమితి (0 కరణీయ సంఖ్యల సమితి 


న. 


ర సంఖ్యల సమితి (2) భిన్నాల సమితి 


pr] 


పూర్ణాంకాల సమితి (౪) రుణ పూర్ణ సంఖ్యల సమితి 


న) 


సున్న (0) సహజ సంఖ్యల సమితి (NN) 


య్‌ 


FT NEWETZEOEREC 


** పూర్ణాంకాల సంకలన ధర్మాలు (AddIUIYe Properties of Whole Num- 
bers) : పూర్ణాంకాలు సంకలనము దృష్ట్యా 
(1) సంవృత ధర్మము (ఏ వినిమయ (స్థిత్యంతర) ధర్మము 
(111) సహచర ధర్మము (1౪) తత్సమ ధర్మాలను పాటించును. 
(i) సంవృత ధర్మము (Closure Property) : 2, b అనే రెండు పూర్ణాంకాల 
మొత్తము “+b” కూడా పూర్ణాంకమే. ఈ ధర్మాన్ని పూర్ణాంకాల “సంకలన 
సంవృత ధర్మం” అని అందురు. 
Ex:5+9= 14 


(ఏ) వినిమయ (స్థిత్యంతర ) ధర్మము (Commutative Property) : a, b 
అనే పూర్ణాంకాలకు 2+0 = 0+2 అగును. ఈ ధర్మాన్ని పూర్ణాంకాలలో “సంకలన 
వినిమయ (స్టిత్యంతర) ధర్మం” అని అందురు. 


Ex:54+10=10+5=15. 
6 


(0 సహచర ధర్మము (Associative Property) : 2, b, 6 అనే ఏవేని మూడు 
పూర్ణాంకాలకు a+(b+c) = {(arb)+c అగును. ఈ ధర్మాన్నీ పూర్ణాంకాలలో 
“సంకలన సహచర ధర్మం” అని అందురు. 


Ex:5+(6+7)=(5+6)+7=18 


(1౪) తత్సమ ధర్మము (16460 Property) : ‘2 అనే ఏదేని పూర్ణాంకానికి +0 
= 0+2 = 2. ఈ ధర్మాన్ని “సంకలన తత్సమ ధర్మం” అని అందురు. 


“0 ను సంకలన తత్సమాంశము అందురు. 
Ex:5+0=5 


%% పూర్ణాంకాల గుణకార ధర్మాలు (Multiplicative Properties of Whole 
Numbers) : పూర్ణాంకాలు గుణకారము దృష్ట్యా 


(1) సంవృత ధర్మము (1౧) తత్సమ ధర్మం 
(11) వినిమయ (స్టిత్వంతర) ధర్మము (౪) సున్నా ధర్మం 
(111) సహచర ధర్మము (౪) విభాగ ధర్మాలను పాటించును. 


(i) సంవృత ధర్మము (Closure Property) : a,b అనే ఏవేని రెండు పూర్ణాంకాల 
లబ్ధము “20” కూడా ఒక పూర్ణాంకము అగును. ఈ ధర్మాన్ని పూర్ణాంకాల 
“గుణకార సంవృత ధర్మం” అని అందురు. 


Exe l5=7 
(బు వినిమయ (స్థిత్యంతర) ధర్మము (Commutative Property) : ఏవేని 


రెండు పూర్ణాంకాలు 2 bలకు 4౫b = 0౫1 అగును. ఈ ధర్మాన్ని పూర్ణాంకాలలో 
“గుణకార వినిమయ (స్థిత్యంతర) ధర్మం” అని అందురు. 


Ex:3x2=2% 320 


(ఏ సహచర ధర్మము (Associative Property) : ఏవేని మూడు పూర్ణాంకాలు 
ఇ, b, ౬ లకు 2*(bx0) = (1౫b)*ఆగును. ఈ ధర్మాన్ని పూర్ణాంకాలలో “గుణకార 
సహచర ధర్మం” అని అందురు. 


Ex:2x(3x5)=(2x3)x5=30 


(1౪) తత్సమ ధర్మము (Identity Property) : “2” అనే ఏ పూర్ణాంకానికైనొ 
axl = 134 = అగును. ఇచ్చట “1 ను గుణకార తత్సమము అందురు. 


Ex:lxll=1ll 


(౪) సున్నా ధర్మము (Zero Property) : “a” అనే ఏ పూర్ణాంకానికైనా 
2x0 = 0౫2 = 0 అగును. ఈ ధర్మాన్ని పూర్ణాంకాలలో “గుణకార సున్నా ధర్మం” 
అని అందురు. 


Ex:0x5=0;0x0=0 
గమనిక : 4*b=0 అయితే 2=0 (లేదా) b=0 (లేదా) &=b=0. 


కూడికపై గుణకార విభాగ ధర్మం (Multiplication is distributive over Ad- 
dition) : ఏవేని మూడు పూర్ణాంకాలు ab,coకు ax(b+9=(axb)+(axc) 
అగును. ఈ ధర్మాన్ని కూడికపై “గుణకార విభాగ ధర్మం” అని అందురు. 


Ox Bi TOS] EW 
* పూర్ణాంకాలలో తీసివేతకు “సంవృత ధర్మం” వర్తించదు. 
గమనిక : 2b, లు పూర్ణాంకాలు అయితే 
(1) &-b ఒక పూర్ణాంకము కానవసరంలేదు. 
(ij a-bxb-a(a¥b) 
(షస) సాధారణంగా -(b-0) =*(a-b)-c 
(iv) +b పూర్ణాంకము కావచ్చు. కాకపోవచ్చు. 
(౧ a*b=b+a(a#0;b*0) అయితే ౩=b 
(ఇ) సాధారణంగా ౩+b=*b+a(-“a#x0;b#¥0) 
(౪) సాధారణంగా ౩+(b+0)*(a+*b)+c 
(viii O0+a=0 (ax 0) 
(x) al=a 
* పూర్ణాంకాలలో “సున్న” చే భాగహారము నిర్వచించబడలేదు. 
: 2౪40, b,x అనే మూడు పూర్ణాంకాలకు b=a=x అయితే 2%*x=b 
అవుతుంది. 


కారణాంకాలు (లేదా) భాజకాలు (110015 01 Divisors) : ఇచ్చిన ఒక సంఖ్యను 
శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు “కారణాంకము” 
అని అందురు. “కారణాంకమును భాజకము” అని కూడా అందురు. 


8 


ఉదా : 1,3, 5, 15 లలో ప్రతి ఒక సంఖ్య 15 ను శేషం లేకుండా భాగిస్తుంది. 
కావున 1, 3, 5, 15 లను భాజకాలు అందురు. ఇదే విధంగా 1, 8, 5, 15 లలో 
ప్రతి సంఖ్య 15 కు “కారణాంకము అవుతుంది. 


% ఇ కు శి కారణాంకమై, 1 కు 2 కారణాంకము అయితే 2=b అవుతుంది. 
గుణిజాలు (Multiples) : ఒక సంఖ్యను 1, 2, 3 4... .... అనే సంఖ్యలతో 
గుణించగా వచ్చిన లబ్దాలను, ఆ సంఖ్య “గుణిజాలు” అని అందురు. 
SE ETO ALP DD లను 5 యొక్క “గుణిజాలు” అని అందురు. 
గమనిక : 1౩ ఏ అనే సహజ సంఖ్యల లబ్ధిము '€ అయితే 1౫ 0 = 6 అప్పుడు 
c+b=a అనేది సత్యమగును. , 
సస = ౦లో ఇ 0 లను కారణాంకములనియు, 6ను లబ్బము అని అందురు. 
* రశలైిజ&లో ను విభాజ్యము అని, 

bను విభాజకము అని, 

ఇను భాగఫలము అని అందురు. 
జక సంఖ్య కారణాంకము ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తుంది. 
స్‌ రక సంఖ్య గుణిజాన్ని ఆ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది. 
ష్‌ ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకము; గుణిజము. 
% 41) (ప్రతి సంఖ్యకు కారణాంకము అవుతుంది. 
ప్రధాన సంఖ్య (Prime Number) : “1” మరియు దానికదే కారణాంకాలుగా గల 
సహజ సంఖ్యను “ప్రధాన సంఖ్య” అని అంటారు. 
COLO DL lL Seen 
గమనిక : 25 కంటె తక్కువ గల ప్రధాన పరత సంఖ్య =9 

50 కంటె తక్కువ గల ప్రధాన సంఖ్యల సంఖ్య = 15 

75 కంటె తక్కువ గల ప్రధాన సంఖ్యల సంఖ్య = 19 

100 కంటె తక్కువ గల ప్రధాన సంఖ్యల సంఖ్య = 25 
సంయుక్త సంఖ్యలు (Composite Numbers) : 1; ఇచ్చిన సంఖ్యలే కాక ఇతర 
సంఖ్యలు కారణాంకాలుగా గల సంఖ్యలను “సంయుక్త సంఖ్యలు” అని అందురు. 


కేదాః 4 6 89, 105 Brus మొదలైనవి సంయుక్త సంఖ్యలు. 


* సంయుక్త సంఖ్యలకు కనీసము మూడు కారణాంకాలు అయినా ఉండును. 
గమనిక : “1” ప్రధాన సంఖ్య కాదు; సంయుక్త సంఖ్య కాదు. 
కవల ప్రధాన సంఖ్యలు (1౪10 Prime Numbers) : “2” భేదంగా గల ప్రధాన 


సంఖ్యల జతలను “కవల ప్రధాన సంఖ్యలు” అని అంటారు. 
ఉదా : (3,5); (5, 7); (11, 183); (17, 19).......... లు కవల ప్రధాన సంఖ్యలు. 


పరస్పర ప్రధాన సంఖ్యలు (Relatively Prime Numbers) : రెండు సంఖ్యలకు 
“1” తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేకుంటే వాటిని “పరస్పర ప్రధాన సంఖ్యలు” 
లేదా “సాపేక్ష ప్రధాన సంఖ్యలు” అని అందురు. 


ఉదా : 16, 47లు సాకే పెక్ష ప్రధాన సంఖ్యలు. 
* పరస్పర ప్రధాన సంఖ్యల సామాన్య కారణాంకము (ఉమ్మడి కారణాంకము) “1”. 


*%* > 3, 4, 5,6, 7,8,9, 10, 11 ల భాజనీయ సూత్రాలు (Criteria for 
divisibility by 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11): 


(i) ఒక సహజ సంఖ్య ఒకట్ల స్థానములో 9 4, 6, 8 (లేదా) '0' ఉంటే ఆ 
సంఖ్య “2” చే నిశ్శేషంగా భాగింషబడుతుంది: 

(సు ఒక సహజ సంఖ్యలోని అంకెల మొత్తము మూడు (8) చే భాగింపబడితే 
ఆ సంఖ్య “8” చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. 

(iD ఒక సహజ సంఖ్యలోని చివరి రెండు స్థానాలు (పదుల, ఒకట్ల స్థానం) 
లోని అంకెలచే ఏర్పడిన సంఖ్య '4 చే నిశ్ళేషంగా భాగింపబడితేనే ఆ 
సంఖ్య “4 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. 

(1౪) ఒక సహజ సంఖ్య చివరి అంకె (ఒకట్ల స్థానము) '5' (లేదా) “0 ఉంటే 
ఆ సంఖ్య “ర” చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. 

(౪) ఒక సంఖ్య 2’ చేతను మరియు “శ చేతను నిశ్శేషంగా భాగింపబడితేనే 
ఆ సంఖ్య “6 చే నిశ్ళేషంగా భాగింపబడుతుంది. 

(౪) ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానములో గల అంకెను 2 తో గుణించగా 
వచ్చిన దానిని మిగిలిన అంకెలతో ఏర్పడు సంఖ్య నుండి తీసివేస్తే వచ్చిన 
సంఖ్య 7 తో భాగించబడితే ఇచ్చిన సంఖ్య 7 తో భాగించబడును. 

ఉదా : 1491; 1%x2=2; 149-2 = 147; 147 అనునది 7 తో భాగింపబడును. 
కావున 1491 అనే సంఖ్య 7 తో భాగించబడును. 

(v1) ఇచ్చిన సంఖ్యలోని చివరి మూడు అంకెలతో ఏర్పడినసంఖ్య “రి” త్రో 
నిశ్శేషంగా భాగింపబడితేనే, ఇచ్చిన ఆ సహజ సంఖ్య “5 తో నిశ్శేషంగా 
భాగింపబడుతుంది. 

10 


(1 ఒక సహజ సంఖ్యలోని అంకెల మొత్తము *9' చే భాగింపబడితేనే ఆ 
సంఖ్య “9 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. 


(00 ఒక సహజ సంఖ్యలోని చివరి (ఒకట్ల స్థానము) లోని అంకె “0 అయితేనే 
ఆ సంఖ్య “10 చే భాగింపబడుతుంది. 


(ఇ) ఒక సహజ సంఖ్యలో కుడి నుండి ఎడమవైపుకు పోతూ అంకె వదిలి 
అంకెల మొత్తము కనుగొనాలి. తరువాత వదిలి వేసిన అంకెల మొత్తము 
కనుగొనాలి. 


ఈ మొత్తాల భేదము “11 చే భాగింపబడితేనే ఆ సంఖ్య “11 చే నిశ్శేషంగా 
భాగింపబడుతుంది. 
గరిష్ట సామాన్య భాజకము (గ.సా.భా) (లేదా) గరిష్ట సామాన్య కారణాంకము 
(Greatest Common Divisor (or) Greatest Common Factor) : 


రెండు సంఖ్యల సామాన్య కారణాంకాలలో మిక్కిలి పెద్ద దానిని వాటి గరిష్ట సామాన్య 
భాజకము (గ.సా.భా) లేదా గరిష్ట సామాన్య కారణాంకము అందురు. 


ఉదా: (1) 48, 60 ల గ.సా.భా. = 12 
(ii) 570, 665; 266 ల గ.సా.భా. = 19. 
కనిష్ట సామాన్య గుణిజము (క.సా.గు.) (4:౯ Common Multiple) : రెండు 


సహజ సంఖ్యల గుణిజాలలోని మిక్కిలి చిన్న సామాన్య గుణిజాన్ని ఆ రెండు సహజ 
సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజము (క.సా.గు) అని అంటారు. (లేదా) 


రెండు అంతకంటె ఎక్కువైన సహజ సంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్న 
దానిని వాటి “కనిష్ట సామాన్య గుణిజము (క.సా.గు) అని అందురు. 


* రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలైతే, వాటి లబ్ధమే వాటి క.సా.గు. 


స్‌ ఇచ్చిన రెండు సంఖ్యలలో మొదటి సంఖ్య; రెండవ దాని గుణిజమైన ఆ సంఖ్యల 
క.సా.గు. మొదటి సంఖ్య అవుతుంది. 


* రెండు సంఖ్యల లబ్ధిము వాటి గ.సా.భా.; క.సా.గు.ల లబ్బానికి సమానము. 
1.6, * రలు రెండు సహజ సంఖ్యలై వాటి కసా.గు.; 
గ.సా,భా.లు 1, (లు అయితే ఒ$ = 1౫ 6 అగును. 


క చ % 


2, పూర్ణసంఖ్యలు 
(Integers) 
ర్థ సంఖ్యలు (Integers) : 1, 2, 83, 4,.......ధన సంఖ్యలు; 


న 


మటు తం -2, 1 బుణ సంఖ్యలు మరియు సున్నాలను కలిపి “పూర్ణ సంఖ్యలు” 
అని అందురు. 


* పూర్ణ సంఖ్యలను “7” తో సూచిస్తాము. 
* పూర్ణ సంఖ్యల సమితి 2= {.........,:3,-2,-1,0, 123...) 


aE Rc DOPE ' లను ధన పూర్ణ సంఖ్యలు అని అందురు. 

భో Ten ,4,-3,-2,-1} లను బుణ పూర్ణ సంఖ్యలు అని అందురు. 

ప Wb as }లను రుణేతర పూర్ణ సంఖ్యలు అని అందురు. 

* మిక్కిలి పెద్ద/మిక్కిలి చిన్న పూర్ణ సంఖ్యలేదు. 

స్‌ రే —2, ఒరి అనే సంఖ్యలను వరుసగా 1, 2, కి,....... ల వ్యతిరేక 
సంఖ్యలు (లేక సంకలన విలోమాలు) అని అందురు. 

SEE: ఆప అనే సంఖ్యలు -1, -2, -8,............ ల వ్యతిరేక సంఖ్యలు 
అవుతాయి 


* ఒక జత పరస్పర వ్యతిరేక సంఖ్యల మొత్తము ఎప్పుడు “సున్నా” అగును. 


* ధన పూర్ణ సంఖ్యలన్నియు “సున్నా"కు కుడివైపున మరియు బుణ పూర్ణ 
సంఖ్యలన్నియు “సున్నా”కు ఎడమవైపున ఉండును. 


గమనిక : 2,b అను పూర్ణ సంఖ్యలకు 2b అయితే, & అనునది bకు కుడివైపున 
ఉండును. 


పూర్ణ సంఖ్యల క్రమము (Ordering of Integers) : 


పూర్ణ సంఖ్యల పరమ మూల్యము (Absolute Value of Integers) : 


అనే పూర్ణ సంఖ్య యొక్క పరమ మూల్యమును “||” తో సూచిస్తాము. 
దీనిని ఈ క్రింది విధంగా నిర్వచిస్తాము. 


ధన పూర్ణసంఖ్య అయితే 2 =a 


2బుణ పూర్ణసంఖ్య అయితే |a| జజ 

2 సున్నా అయితే |a| =0 

గమనిక : ఒక పూర్ణసంఖ్య పరమమూల్యం, ఆ పూర్ణసంఖ్య గుర్తుతో సంబంధంలేని 

సంఖ్యావిలువ మాత్రమె. 

* ఒక పూర్ణ సంఖ్య పరమమూల్యం ఎల్లప్పుడు రుణేతరము అవుతుంది. 

ఉదా: |-5|=5 ; 5|=5; [0=0 

* రెండు ధన పూర్ణ సంఖ్యల మొత్తము ధన పూర్ణసంఖ్య అగును. 

* రెండు రుణ పూర్ణ సంఖ్యల మొత్తము- ఎప్పుడు రుణ పూర్ణ సంఖ్యయే. 

* రెండు పూర్ణసంఖ్యలలో ఒకటి ధన, రెండవది రుణ పూర్ణసంఖ్యయైన వాటి 

మొత్తము ధనపూర్ణ సంఖ్య, రుణ పూర్ణసంఖ్య (లేదా) సున్నా కావచ్చును. 

పూర్ణ సంఖ్యల సంకలన ధర్మాలు (Properties of Addition in 

Integers) : 

(i) సంవృత ధర్మము (Closure Property) : a, b అనే ఏదేని రెండు పూర్ణ 
సంఖ్యలకు వాటి మొత్తము అయిన “+b” కూడ పూర్ణ సంఖ్యయే. 

(ii) స్థిత్యంతర (వినిమయ) ధర్మము (Commutative Property): a, 0లు 
రెండు పూర్ణసంఖ్యలు అయితే, +b = b+a 

(1) సహచర ధర్మము (Associative Property) : 2, b, cలు మూడు పూర్ణ 


సంఖ్యలు అయితే, ౩+(b+c) = (a+b)+c 


(1౪) తత్సమ ధర్మము (Identity Property) : “ఇ పూర్ణ సంఖ్య అయితే, 


a+0 = 0+a =a 


ఇచ్చట ౫ ను పూర్ణసంఖ్యల కూడికలో తత్సమాంశం అందురు: 


(౪) విలోమ ధర్మము (Inverse Property) : “ఇ అను పూర్ణ సంఖ్యకు 
a+(-2) = (-2)+2= 0 అగును, ఇచ్చట “-౫ ను “౫ యొక్క సంకలన విలోమము 
అందురు. 


స్త 2 b అనే ఏవేని రెండు పూర్ణ సంఖ్యలకు a-b = a+(-b) అగును. 


పూర్ణ సంఖ్యల గుణకార ధర్మాలు (Multiplication Properties of Integers) : 
(1) రెండు ధన పూర్ణ సంఖ్యల లబ్ధము ఒక ధనపూర్ణ సంఖ్య, 


(11) ఒక ధన పూర్ణ సంఖ్య; ఒక రుణ పూర్ణ సంఖ్యల లబ్ధము ఒక రుణపూర్ణసంఖ్య 
అగును. 


(111) రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ఒక ధన పూర్ణసంఖ్య. 





పూర్ణాంకాల గుణకార ధర్మాలు (Properties of Multiplication in Integers) : 
పూర్ణాంకాలు గుణకారము దృష్ట్యా 


(1) సంవృత ధర్మము (1౪) సున్నా ధర్మం 
(1) స్థిత్యంతర (వినిమయ) ధర్మము (౪) తత్సమ ధర్మం 
(9 సహచర ధర్మము (౪1) విభాగ ధర్మాలను పాటించును. 


(i) సంవృత ధర్మము (Closure Property) : a, b ల పూర్ణసంఖ్యలైన వాటి 
లబ్ధము 2౫0 కూడా పూర్ణసంఖ్య అగును. 


(ii) స్థిత్యంతర ధర్మము (Commutative Property) : a, bలు ఏవేని రెండు 
పూర్ణసంఖ్వలైన 2౫0 = bxa అగును. 


(11) సహచర ధర్మము ( (Associative Property) : 2, b, cలు మూడు పూర్ణ 
సంఖ్యలు అయితే, ఒ(0౫0) = (2౫b)౫౯ అగును. 


(9) సున్నా ధర్మము (14669 Property) : ఏదేని పూ సంఖ్య అయితే, 
ax0 = 0xa = 0 అగును. 


(1) తత్సమ ధర్మము (Identity Property) : “2 ఏదేని పూర్ణ సంఖ్య అయితే, 
axl = 1xa=a అగును. 


(1) విభాగ ధర్మము (Distributive Property) : a,b,c లు ఏవేని మూడు 
పూర్ణసంఖ్యలకు, ax(b+c) = ఇం + axc అగును. ఈ ధర్మాన్ని పూర్ణ సంఖ్యలందు 
కూడికపై “గుణకార విభాగధర్మం” అని అందురు. 

14 


* షై రీ = 4 అయితే = b౫xఅగును. 


పూర్ణసంఖ్యల భాగాహార ధర్మాలు (Properties of Division in 


Integers) : 

(1) 2, లు పూర్ణసంఖ్యలు అయితే, 2+0 ఎప్పుడూ పూర్ణ సంఖ్య కానక్కర్లేదు. 

(10 సున్నా (0) కాని “౫ అనే పూర్ణ సంఖ్యకు 1+ = 1 అగును. 

(iii) ప్రతీ పూర్ణసంఖ్య *ఎకు ష+*1=2 అగును. 

(1) సున్నా కాని “2 అనే పూర్ణ సంఖ్యకు 2+(-2) = -1 అగును. 

(౪) సున్నాకాని పూర్ణసంఖ్య 'ఇ కు (0+&=0 అగును. 

(౪1) సున్నాచే భాగహారము నిర్వచించబడదు. 

పూర్ణ సంఖ్యల ఘాతాలు (Powers of Integers) : ‘2 ఒక పూర్ణసంఖ్యయైన, 

జయంయండనుంంంంంలం (సార్లు) అను లబ్బాన్ని “|” తో సూచిస్తాము. 

శ లో ను భూమి (అధారము) అని; “గ ను ఘాతాంకము మరియు 
“1” ను ఇయొక్క ౧వ ఘాతము అని అందురు. 

ఉదా : 3x3%3%3%3 = 3’ 

స్‌ు ఒక పూర్ణ సంఖ్యయెన, “జొ ను సంపూర్ణ వర్గము అని అందురు, 

* 2 ఒక పూర్ణ సంఖ్య అయితే, “జి” ను సంపూర్ణ ఘనము అని అందురు. 


జ్ఞ 


15 


అకరణీయ సంఖ్యలు 


(Rational Numbers) 


అకరణీయ సంఖ్య (Rational Number) : * bలు పూర్ణ సంఖ్యలై b * 0 అయితే, 


. రూపంలో ఉన్న సంఖ్యను “అకరణీయ సంఖ్య అంటారు. 


* అకరణీయ సంఖ్యల సమూహాన్ని “రూ తో సూచిస్తాము. 

* అకరణీయ సంఖ్యలలో, పూర్ణ సంఖ్యలు కూడా ఇమిడి ఉన్నాయి. 

* ఒక ధన అకరణీయ సంఖ్య; రుణ అకరణీయ సంఖ్య కంటే ఎప్పుడూ పెద్దది. 

న్నా ప్రతి రుణ అకరణీయ సంఖ్య “0” కంటె తక్కువ. 

* ప్రతి ధన అకరణీయ సంఖ్య “0” కంటె ఎక్కువ. 

* రెండు అకరణీయ సంఖ్యల హారాలు సమానమైన; తక్కువ లవము కల అకరణీయ 
సంఖ్య రెండవ దాని కన్నా చిన్నది. 


Els, MEO 
ఉదా : HT బ్గా దగా? సు 


* రెండు అకరణీయ సంఖ్యల మొత్తము (లేదా) భేదము (లేదా) లబ్ధము (లేదా) 
జ అకరణీయ సంఖ్యయే అగును. 
ఏ రెండు అకరణీయ స సంఖ్యల మధ్యనైనా అనంతమైన అకరణీయ సంఖ్యలు 
ఉండును, 


సంకలనము దృష్టా అకరణీయ సంఖ్యల ధర్మాలు (Properties of Rational 
Numbers with respect to Addition) : సంకలనము దృష్ట్వా అకరణీయ 
సంఖ్యలు (1) సంవృత ధర్మము; (1) స్థిత్యంతర (వినిమయ) ధర్మము; (111) సహచర 
ధర్మము; (1౪) తత్సమ ధర్మం; (౪) విలోమ ధర్మాలను పాటించును. 

(i) సంవృత ధర్మము (Closure Property) : అకరణీయ సంఖ్యలకు సంకలన 
సంవృత ధర్మం వర్తిస్తుంది. 


న టం. 
ఉదా : 115 గె 


16 


(ii) స్థిత్యంతర ధర్మము (Commutative Property) : అకరణీయ సంఖ్యలకు 


సంకలన స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. అనే ఏ రెండు అకరణీయ సంఖ్యలకైనా, 


a.C 
h’d 
gy అగును. (ఇచ్చట 2b, 6,dలు పూర్ణ సంఖ్యలు 040642౫0 ), 


(11) సహచర ధర్మము (Associative Property) : అకరణీయ సంఖ్య సంకలన 


సహచర ధర్మం పాటిస్తాయి. a,|e+e]- పైక అగును. (ఇచ్చట ౩, 


క డు అ కలు పూర్ణ సంఖ్యలు b*04*0;f =0). 


(1౪) తత్సమ ధర్మము (146469 Property) : అకరణీయ సంఖ్యలలో “సున్నాః 
సంకలన తత్సమ మూలకము. 


సే,(040) అనేది అకరణీయ సంఖ్య అయితే 0+చీ=చ+0=శీ అగును. 


౪) అకరణీయ సంఖ్యలు సంకలన విలోమ ధర్మము (Additive Inverse 
Property) : అకరణీయ ee సంకలన విలోమ స్ట పొటిస్తాయి. సున్నాకాని 


ప్రతి అకరణీయ సంఖ్య 1 q క ఒకే ఒక అకరణీయ సంఖ్య ౫ PF a ఫం 0 
అయ్యేట్టు ఉంటుంది. 


గమనిక : 


ణం |G 


న లు ఒకటి మరొక దానికి సంకలన విలోమాలు. 


-2 
3 


ఉదా : 2 కి సంకలన విలోమము 


అ 


అకరణీయ స సంఖ్యల లబ్దము (Product of Rational See pq లు 


రెండు అకరణీయ స సంఖ్యలు అయితే, వాటి లబ్దాన్ని జ or గ అని నిర్వచిన్తాము. 


గుణకార దృష్ట్వా అకరణీయ సంఖ్యల ధర్మాలు (Properities of rational 
numbers with respect to multiplication) : అకరణీయ సంఖ్యలు గుణకారము 


దృష్ట్యా 


(1) సంవృత ధర్మము; (11) స్టిత్వంతర (వినిమయ) ధర్మము; (111) సహచర ధర్మము; 
(17) తత్సమ ధర్మం; (౪) సున్నా ధర్మం; (౪1) విలోమ ధర్మము; (౪1) కూడికపై 
విభాగ ధర్మాలను పొటిస్తాయి. 


(i) సంవృత ధర్మము (Closure Property) మ అనే రెండు అకరణీయ 
సంఖ్యల లబ్ధము అకరణీయ సంఖ్య అగును. 

-. అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా “సంవృత ధర్మాన్ని” పాటినాయి. 
(ii) ) స్థిత్యంతర ధర్మము (Communative Property) a అనే ఏవేని 


రెండు అకరణీయ సంఖ్యలకు, 3౫4 = ౫3 అగును. 


. అకరణీయ సంఖ్యలకు “గుణకార స్థిత్యంతర ధర్మం” వర్తిస్తుంది. 
(షష) సహచర ధర్మము (Associative Property) : అనేవి మూడు 


అకరణీయ సంఖ్యలైన, టైర్ల షా ex క్‌ అగును. 

అకరణీయ సంఖ్యలు గుణకార సహచర ధర్మాన్ని పాటిస్తాయి. 

(1) తత్సమ ధర్మము (Identity Property) : చ అనే అకరణీయ సంఖ్యకు, 
1% పై = చై1= డీ అగును. 


0 0 b 
1ని అకరణీయ సంఖ్యల “గుణకార తత్సమ అంశం” అని అందురు. 


() సున్నా ధర్మము (Zero Property) : శ ఒక అకరణీయ సంఖ్య 
అయితే, pO=0xg=0 

(౪) విలోమ ధర్మము (Inverse Property) : a(ax0; 0౪0) అనే 
అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమము -£ ఇ అగును. 


గమనిక : సున్నా కాని ప్రతి అకరణీయ సంఖ్యకు గుణకార విలోమము ఉండును. 
* 0 (సున్నా కు గుణకార విలోమము ఉండదు. 


* “మే? ను “ఇ యొక్క గుణకార విలోమము అందురు. 


a 


(vil) Ds లు అకరణీయ సంఖ్యలైతే; 

dC Ee leia c| [a g| 

సైగల wa phe: 

అకరణీయ సంఖ్యల సమితిలో గుణకారం, కూడికపై విభాగ న్యాయాన్ని 
పాటిస్తుంది. 


గుణకార విలోమము (Multiplicative Inverse) : రెండు సంఖ్యల లబ్ధము “1” 
అయితే, ఒక సంఖ్య మరొక సంఖ్యకు “గుణకార విలోమము” అని అందురు. 


అకరణీయ సంఖ్యల భాగాహారము (Division of Rational Numbers) : 
ne య. లు రెండు అకరణీయ సంఖ్యలు అయితే, b ల Fl చే భాగించేందుకు 


ని 3 గుణకార విలోమము J చే గుణిస్తాము. 1.౬, న! 


రాో!ము 


౫ 0 అనే రెండు అకరణీయ స సంఖ్యల మధ ab అనే అకరణీయ సంఖ్య ఉంది. 


శఅకరణీయ స సంఖ్యల సమితికి “సాంద్రత” ఖ్‌ ఉంది. 


సాంద్రత ధర్మం (Property of Density) : రెండు అకరణీయ సంఖ్యల (అవి ఎంత 
దగ్గరగా ఉన్ననూ) మధ్య అపరిమితంగా అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ముఖ్యమైన 
ఈ ధర్మాన్ని “సాంద్రత ధర్మం” అని అందురు. 

గమనిక : అకరణీయ సంఖ్యలను అంతమయ్యే (లేదా) అంతం లేకుండా ఆవర్తనమయ్యే 
దశాంశాలుగా సూచించవచ్చును. 

* పతి అంతం అయ్యే లేదా అంతంకాని ఆవర్తిత దశాంశాన్ని | శ్‌, qez;q#0) 
రూపంలో వ్రాయవచ్చు. 


అంతమయ్యే దశాంశ రూపము (లేదా) అనావర్త దశాంశము (Terminatin Deci- 
Mal) : ఒక అకరణీయ సంఖ్యను దశాంశ రూపములో రాసిన, దశాంశ బిందువు 
తరువాత వచ్చి స్థానాలు పరిమితమైనవి అయితే, అటువంటి దశాంశ రూపాన్ని 
“అంతమయ్యే (లేక) చివరిస్థానం” కల దశాంశ రూపం (లేక) అంతంకల దశాంశం 
(లేదా) అనావర్త దశాంశము అందురు. 


fs 
ఉదా : $=0.75;3 =0.625 


19 


అంతము లేని దశాంశ రూపము (లేదా) ఆవర్త దశాంశము (Non-terminat- 
ing Decimal or Recurring Decimals): ఒక అకరణీయ సంఖ్యను దశాంశ 
రూపములో రాసిన, దశాంశ బిందువు తరువాత వచ్చే స్థానాలు అపరిమితమైనవి 
(అంతం లేకుండా) అయితే, అటువంటి దశాంశ రూపాన్ని “అంతములేని మరల 
మరల వచ్చు దశాంశము” (లేదా) “ఆవర్త దశాంశాలు” అని అందురు. 


=0.3333...=03 


ఉదా : 


ఇం lt 


WE = = 6 
న 0.46666....... 0.46 


వ్యవధి మరియు అవధి (6104104 Periodicity) : అంతముకాని ఆవర్తనమయ్యే 
దశాంశ భిన్నాలలో ఆవర్తనమయ్యే అంకెల గుంపును “వ్యవధి” అని; అందలి 
అంకెల సంఖ్యను “అవధి” అని అంటారు. 


ఉదా: 1=03 లో వ్యవధి = 8; అవధి 1 


TL =046 లో వ్యవధి = 6; అవధి 1 
Ye 
2 =027 & వ్యవధి = 27 అవధి 2 


౨ =0.384615 లో వ్యవధి = 384615; అవధి 6 


శుద్ధ ఆవర్తన దశాంశము (లేదా) పూర్ణ ఆవర్త దశాంశము (Pure Repeating 
Decimal) : దశాంశ బిందువు తరువాత వచ్చే అంకెలు అన్నియు అంతం లేకుండా 
ఆవర్తనము అయితే, అటువంటి దశాంశాన్ని “శుద్ధ (పూర్ణ) ఆవర్తన దశాంశము” 
అనీ అందురు. 


త 0_ 
ఉదా: [౧ ౩=03333. 1100 


మిశ్రమ ఆవర్తన దశాంశము (Mixed Repeating Decimal) : దశాంశ బిందువు 
తరువాత వచ్చే కొన్ని అంకెలు ఆవర్తనం కాకపోతే, అటువంటి దశాంశాన్ని “మిశ్రమ 
ఆవర్త దశాంశం” అని అందురు. 


ఉదా : ౨4 = 3.4666 a =3.46 
20 


గమనిక : అకరణీయ సంఖ్యా సమితి ఈ క్రింది క్రమ ధర్మాలను కూడా పాటిస్తాయి. 


(i) త్రివర్లీకృత న్యాయము (Trichotomy Law) : x,yలు రెండు అకరణీయ 

సంఖ్యలైన దిగువ సంబంధాలలో ఏదో ఒకటి మాత్రమే వర్తిస్తుంది. 
(i) x<y; (iy xy; (11) x>y. 

ఈ సంబంధాన్ని “త్రివర్గీకృత న్యాయము” అని అందురు. 

(11) సంక్రమణ సంబంధము (Tnansitive Property) : x,y, zలు ఏవేని 
మూడు అకరణీయ సంఖ్యలై, ౨౪; )2. అయితే ౫2 అగును. దీనిని “సంక్రమణ 
సంబంధము” అని అందురు. 

(111) x,y, 2లు ఏవేని మూడు అకరణీయసంఖ్యలై, z2¥0 ; 0)” అయినచో X+Z>Yy+2 
అగును. 

(1) 2౪ 2లు ఏవేని మూడు అకరణీయ సంఖ్యలై, 2 ధనసంఖ్య 3) అయితే 
22 అగును. 

గమనిక : అకరణీయ సంఖ్యా సమితి క్షేత్ర ధర్మాలతోపాటు పై నాలుగు ధర్మాలను 

కూడా కలిగి ఉంది. అందువలన అకరణీయ సంఖ్యాసమితిని “క్రమానుసరణ 

క్షేతము” అని అందురు. 

క్షేత్రము (F1౭1) : ఒక శూన్యేతర సమితి 

(1) సంకలనము దృష్ట్వా ఆ సమితి ఒక ఎబీలియన్‌ సమూహము కావాలి. 

(11) ఆ సమితి యందలి శూన్యేతర మూలకాలన్నీ గుణకారము దృష్ట్వా ఒక ఎబిలియన్‌ 
సమూహము కావాలి. 

(షు గుణకార విభాగ న్యాయమును కలిగి ఉండాలి. అనే ధర్మాలను పాటిస్తే (కలిగి 
ఉంటే) దానిని “క్షేత్రము” అని అందురు. 


వినిమయ సమూహము (లేదా) ఎబీలియన్‌ సమూహము (Commutative 
Group or Abelian Group) : ఒక సమూహము స్థిత్యంతర ధర్మాన్ని (వినిమయ 
ధర్మాన్ని) పాటిస్తే దానిని “ఎబీలియన్‌ సమూహము” (లేదా) వినిమయ సమూహము” 
అని అందురు. 


సమూహము (6౮10409) : ఒక శూన్యేతర సమితి ఏదేని ఒక (ప్రక్రియలో 
(స) సంవృత ధర్మము; (11) సహచర ధర్మము; (1) తత్సమ ధర్మం; (౫) విలోమ 
ధర్మాలను పాటిస్తే ఆ సమితిని ఆ ప్రక్రియలో “సమూహము” అని అందురు. 


సల స 


21 


4. వాస్తవ సంఖ్యలు 
(Real Numbers) 


వాస్తవ సంఖ్యాసమితి (Real Numbers Ser) : కరణీయ సంఖ్యలు; అకరణియ 
సంఖ్యలను కలిగి ఉన్న సమితిని “వాస్తవ సంఖ్యాసమితి” అని అందురు. 
* వాస్తవ సంఖ్యలను “షో తో సూచిస్తాము. 
* “0 రుణేతర వాస్తవ సంఖ్య, 
* దన వాస్తవ సంఖ్యల వర్గాలు ధనవాస్తవ సంఖ్యలే. 
* బుణ వాస్తవ సంఖ్యల వర్గాలు ధనవాస్తవ సంఖ్యలే. 
% వర్గం బుణ సంఖ్య అయ్యే వాస్తవ సంఖ్యలేదు. 
శ _1, యొక్క వర్గమూలాన్ని అనే కల్పిత సంఖ్యతో సూచిస్తాము. 
ie, iz 
2 =_1 
* _4 యొక్క వర్గమూలాలు -2 2 అవుతాయి. 
* (గ అనేది ఒక కరణీయ సంఖ్య. 


* ప్రతి కరణీయ సంఖ్యను అంతంకల (లేదా) అంతంలేని ఆవర్తిత దశాంశంగా 
(వ్రాయవచ్చును. 


* 5 కరణీయ సంఖ్యల సమితిని సూచిస్తే, ఇ=౧౮5 

గమనిక : సంఖ్యా రేఖపై ఏ బిందువైనా ఒక అకరణీయ సంఖ్యను గాని, లేక ఒక 
కరణీయ సంఖ్యను గాని సూచిస్తుంది. 

వర్గము మరియు వర్గమూలము (Square & Square Root) : 


2౬౪ అయితే 2౫1 = జిను ౫ యొక్క వర్గము అనియు మరియు ౫ ను 
2” యొక్క వర్గమూలము అనియు అందురు. 
(లేదా) 
ఒక సంఖ్యను దాని చేతనే గుణిస్తే వచ్చే లబ్బాన్ని ఆ సంఖ్యకు “వర్గం” అని 
అంటారు. 
ఆ సంఖ్యను లబ్బానికి “వర్గమూలము” అని అంటారు. 


22 


* వర్దమూలాన్ని “*./ ” గుర్తుతో సూచిస్తాము. 
* ౫ యొక్క ధన వర్గమూలాన్ని “ "చే సూచిస్తాము. 


* పతి ధన సంఖ్యకు రెండు వర్గమూలాలు ఉంటాయి. అందులో ఒకటి ధన 
సంఖ్య; రెండోది రుణ సంఖ్య. వీటి పరమమూల్యాలు సమానము. 


* (=0 
* రుణ సంఖ్య యొక్క వర్గమూలాలు వాస్తవ సంఖ్యలలో లేవు. 


ప్రధాన వర్గ మూలము (Principal Square Root) : 
౫ యొక్క ధన వర్ద మూలము “గ” ను * కు ప్రధాన వర్గమూలము 
అందురు. గమనిక : 1) +5, -5 ల వర్గము 25. 


NE eis ye sO ల వర్గమూలాలు వరుసగా 
LSS అగును. 


పూర్ణ సంఖ్యల వర్గాలు 2,3,7,8 అంకెలతో అంతం కావు. 
పూర్ణ సంఖ్య వర్గం చివరి అంకె 0,1,4,5,6 (లేదా) 9 అవుతుంది. 


ల్‌ Xx 


పరిపూర్ణ సంఖ్యలు (లేదా) పరిపూర్ణ వర్గాలు (Perfect Square Number) : 
ఒక సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తే, ఆ సంఖ్యను 
“పరిపూర్ణ వర్దసంఖ్య” అని అందురు. 


ఉదా: ఏ4ఉ,9,811,........... పరిపూర్ణ వర్గ సంఖ్య 
పు ఇిలిర్కళ్క/,8ి10,........... పరిపూర్ణ సంఖ్యలు కావు. 
* ౧8,7,8 అంకెలతో అంతం అయ్యే సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు కావు. 


స్‌ ఒక సంఖ్యలో “గ అంకెలు ఉంటే, దాని వర్గంలో “2-1” లేదా “2॥” అంకెలు 
ఉంటాయి. 


సంలు రుణేతర వాస్తవ సంఖ్యలు అయితే, 


i) JaxJb=vJaxb 
౮20 = ౪2౫49 


ie Rad wy Ya _ 
11) a విపర్యయంగా యా! 


23 


iii) (Jaf =a 
iv) Ja+Jbx*vJYa+b 
 Ja—JbxJYa—b 


v) Jx2+y? x+y 


vi) |x2—y2 ¥x-—y 


ఇ వాస్తవ సంఖ్య; ౧ ధన పూర్ణాంకము అయితే, 





పి 2న = ఇజం జ లం (౫ సార్లు 
1) 20 1; ax0 
i) aMmM= 1; ax0 
am 
iv) aMxal=gm+n 
భాగహార న్యాయం 
m 
a” ___ m-n 
vr i m>n a*0౦ అయినప్పుడు 
a 
wi ; Mm=n అయినప్పుడు 
1 
= n-m} n>m; ax0 
n 
v1) (25) = am 
vii) (ab)™ =am.pm 
ay" am 
allt es 
i) (abcd......... పహ పయ. ఖ్‌? 


౫) Wap క 


x) సం = [1.00 
జ్ర fa Ya 
x11) b Wp 


xii) WY మ్మో 
* 4 ఒక వాస్తవ సంఖ్య, ౧ ఒకటి కంటె పెద్దదైన సహజ సంఖ్య అయితే ౫?= 2 
అయ్యేటట్లు వాస్తవ సంఖ్య ను కి [వ మూలం అని అంటాము. 


దీనిని స (లేదా) సన్న తో సూచిస్తాము. 


క సను క యొక్క మూలరూపం అంటారు, 
శ.) అను సమీకరణానికి సాధనలు ఉంటాయి. 


* > 0; p*0; pez! అయితే, 


l 
wiles »y>0 
ఇచ్చట ౫ ను y యొక్క గవ మూలం అంటారు, 


దీనిని ౫ = Phy గా వ్రాస్తారు. 
x లి 
చ. లు ని _9 యొక్క ౦వ మూలం అంటారు. 


p న్‌ 
ఇచ్చట a ఒక అకరణీయ సంఖ్య. 


వాస్తవ సంఖ్యా మాపము (Moduls of a Real Number) : 
ఏ7 ఒక వాస్తవ సంఖ్య అయితే, ౫ యొక్క మాపాన్ని (లేదా) పరమో 
మూల్యమును “|౫|” తో సూచిస్తాము. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచిస్తాము. 


|x =x; ౫0 అయినప్పుడు 
a గ x<0 అయినప్పుడు 


=0 ౯ ౫=0 అయినప్పుడు 


25 


౫) ఎలప్పుడు ధనాత్మకమే. 

1) = 2 (0) = ౬. (లేదా) 12-22 

పరమ మూల్య అసమీకరణాలు (Absolute Value Inequation) : 
“ఇ ధనాత్మక వాస్తవ సంఖ్య అయితే, 

|x|>2 అయినప్పుడు 1092 (లేదా) ౫-2 

|x| = & అయినప్పుడు ౫22 (లేదా) ౫క-2 

౫౬౬ అయినప్పుడు -2౮42 


|x| క 2 అయినప్పుడు -2క్ష2క్ష2 


*ర్ర ఒక ప్రక్రియను సూచిస్తుందనుకొనుము. [6= ౫ -; + +] “ ఏదైనా ఒక 
సంఖ్యాసమితి మరియు ఒ96లు ఆ సంఖ్యాసమితి “౫ కి చెందినవి. అయితే, 


1. సంవృత ధర్మము : 2,b౬p అయినప్పుడు 
4 0 060 అయితే p, 6 పరిక్రియలో సంవృత ధర్మము కలిగి ఉంది. 


2. స్థిత్యంతర ధర్మం : 2069 అయినప్పుడు 
a 0b=b02అయిళే p,0 పరిక్రియలో స్థిత్యంతర ధర్మము కలిగి ఉంది అంటాము. 


3. సహచర ధర్మం : 20,06) అయినప్పుడు 

(100)00= a0 (b0c) అయితే, p,9 పరిక్రియలో సహచర ధర్మాన్ని కలిగి ఉంటుంది. 
4. తత్సమ ధర్మం : bp అయినప్పుడు 

౭౬p మరియు 2606= 60 2=2 అయితే, “ల 0పరిక్రియలో లోని తత్సమాంశము. 


గమనిక : సంఖ్యా సమితులలో *“ల విలువ సంకలన పరిక్రియలో “సున్న” అనియు 
మరియు గుణకార పరిక్రియలో “ఒకటి” అగును. 


5. విలోమ ధర్మం : 260; 11౬0 అయినప్పుడు 
2021 =6= 2. ర2అయితే, “౮లో 0 దృష్ట్యా యొక్క విలోమము “౧1” అవుతుంది. 


గమనిక : సంఖ్యా సమితులు 2, (లకు సంకలన పరిక్రియలో యొక్క విలోమము 
21 =-1 అగును. 


26 


సంఖ్యా సమితిలు ఓ [లకు (సున్నాకు తప్ప) గుణకార పరిక్రియలో 2 యొక్క 
విలోమము 2! = 1/ అగును. 
గుణకార విభాగ న్యాయము :) సంఖ్యాసమితిలో “+”, “౫” అనే రెండు పరిక్రియలు 
ఉన్నప్పుడు విభాగ న్యాయాన్ని క్రింది విధంగా సూచిస్తాము. 

ax(b+c) = (axb) + (axc) 


ఈ ధర్మాన్ని గుణకారమునకు సంకలనముపై గల విభాగ న్యాయము (లేదా) గుణకార 
విభాగ న్యాయము అందురు. 


% ౫% ౫% 


27 


ర్‌, బీజ గణితము 
(Algebra) 


* బీజగణితములో సంఖ్యలు లేక రాశులను బీజము (అక్షరము) లతో సూచిస్తాము. 


సంఖ్యలు లేక రాశులను సూచించే ఈ బీజాలు “బీజాంకాలు” లేక “బీజాలు” 
అందురు. 


శ్‌ సంఖ్యలను లేక రాశులను అక్షరాలతో సూచించడం వలన ఒకే విధంగా మరల 
మరల వచ్చే ఫలితాలను సామాన్యీకరించడం సాధ్యమవుతుంది. అందువల్లనే 


బీజగణితాన్ని “సామాన్యీకరించబడ్డ అంకగణితం” అని అంటారు. 


శ బీజ్రాలతో ప్రాథమిక గణిత పరిక్రియలు చేయడం (3210 Operations with 
Liberal Numbers) : 


(ఏ) సంకలనము (Addition) : ౫, y అనే బీజాలను కూడగా వచ్చు మొత్తాన్నీ 
“x+y” తో సూచిస్తాము. 


(ii) వ్యవకలనము (Substraction) : p నుండి ఇను తీసివేయడాన్ని “ర-q” తో 
సూచిస్తాము. 


(19 గుణకారము (Muliiplication) : ab అను బీజాల లబ్బాన్నీ xb తో 
సూచిస్తాము. 2b ని 2.0 (లేక) ౩b అని కూడా (బ్రాస్తాము. 


* 2b అనే లబ్ధములో ఒb లను 20 కి కారణరాశులు అని అంటారు. 
(౧) భాగాహారము (Division) : b తో 4 ను భాగించడము అనే విషయాన్ని 
ab (లేదా) 5 తో సూచిస్తాము. 


(౪) చరరాశి (12112010) : నిర్ణీత సమితిలోని ఏ విలువనైనా తీసుకోగలిగే బీజాన్ని 
“చరరాశి” అంటారు. 


ఉదా : *సహజ సంఖ్య అయితే 21 ఒక బేసి సంఖ్యను సూచించును. ఇచ్చట ౫ 
ను చరరాశి అంటారు. 


(vi) స్థిరరాళి (Constant) : ఒకే స్థిరవిలువను కలిగిన రాశులను “స్థిరరాశులు” 
అని అంటారు. 


28 


(౪1) పదము (T౭[m) : కేవలం స్థిరరాశులు గాని లేక కేవలం చరరాశులు గాని 
లేక గుణకార పరిక్రియలో కూడియున్న స్థిర, చర రాశుల సముదాయాన్ని గాని 
“పదము” అని అంటారు. 


ఉదా : 9; స ¥ వ use 


+ 


బీజీయ సమాసము (Algebraic Expression) : ‘+’, “= అను గుర్తులలో ఒక 
దానిచే కాని లేక రెండిటిచే గాని కలిసియున్న పదాల సముదాయాన్ని “బీజీయ 
సమాసం” అని అంటారు. 

ఉదా : 3x+5y; 22-80; 2+20-5ె6ం 


(1) ఏకపది (40102120 : ఒకే ఒక పదాన్ని కలిగియున్న బీజీయ సమాసాన్ని 
“ఏకపది” అని అంటారు. 
ఉదా : 5% -8 200; > TNE COE 


(స) ద్విపది (0100120) : రెండు పదాలను మాత్రమే కలిగి ఉన్న బీజీయ సమాసాన్ని 
“ద్విపది” అని అంటారు. 
ఉదా : 5x48; 3xX2y; ab+3; సమా 


(0) త్రిపది ౧౦౫120) : మూడు పదాలను మాత్రమే కలిగి ఉన్న బీజీయ 
సమాసాన్ని “త్రిపది” అని అంటారు. 
ఉదా : 242492 2-35్రేలరదేంంంంంంంలం 


(1౪) బహుపది (Polynomial) : మూడు కంటె ఎక్కువ పదాలను కలిగియున్న 
బీజీయ సమాసాన్ని “బహుపది” లేదా “బహుళపది” అని అంటారు. 

ఉదా : 2x+3y-42+5; Aab-bc48d+e-3f;......rrerrreereree 

గమనిక : ఏ బహుపదిలో కూడా హారం చలరాశి పదంగా ఉండదు. 


(౪) గుణకము (Coefficient) : రెండు కాని అంతకంటె ఎక్కువగాని కారణాంకాలు 
కలిగిన లబ్ధంలో ప్రతి కారణాంకాన్ని మిగిలిన కారణాంకాల లబ్ధిము యొక్క 
“గుణకం” అని అంటారు. 


ఉదా : 5 అనే లబ్ధిములో 

5 ను ఇగుణకము అని, 

౫ను 5? గుణకము అని, 

yను 5xగుణకము అని అంటారు. 


గమనిక : ఈ గుణకాలలో 5 ఒక సంఖ్య కావున, దానిని “సంఖ్యాగుణకం” అని 
అంటారు. 2౪ లను “బీజీయ గుణకాలు” అందురు. 
29 


(౪) సజాతీయ పదాలు (Like Terms) : ఒకే బీజీయ గుణకాన్ని కలిగియున్న 
పదాలను “సజాతి పదాలు” అని అంటారు. 


ఉదా: హూ ఈలలు సజాతీయ పదాలు. 


habe చో ఇbం లు సజాతీయ పదాలు. 


(౪1) విజాతీయ పదాలు (Unlike Terms) : ఒకే బీజీయ గుణకాన్ని కలిగిలేని 
పదాలను “విజాతీయ పదాలు” అందురు. 


ఉదా : 5% 5x అనే పదాలు విజాతీయ పదాలు. 
100362 8062 అనే పదాలు విజాతీయ పదాలు. 
(౪1) బీజీయ సమాసం విలువ (Value of Algebric Expression) : 


సమాసంలోని చరరాశుల స్థానంలో వాటికి ఇచ్చిన విలువలను ఉంచితే 
వచ్చే విలువను “బీజీయ సమాస విలువ” అని అంటారు. 


గమనిక : బీజీయ సమాసంలోని చరరాశుల స్థానంలో ఇచ్చిన విలువలను ఉంచడాన్ని 
“ప్రతిక్షేపించడము” అని అంటారు. 


ఉదా : (1) [=8 అయితే 50+2 అనే సమాస విలువ = 5(3)+2 = 17 
(lja=l;b=2;c=3 అయినప్పుడు 22+5b-36 విలువ 8. 


గమనిక : సమాసం విలువ ఆ సమాసంలోని చలరాశి విలువపై ఆధారపడి 
ఉండును. 


(ix) సూక్ష్మీకరించడం (Simplification) : సజాతి ఏకపదుల మొత్తమును 
ఒకే పదంలో రాయడాన్ని సజాతి పదాల సూక్ష్మీకరణ లేదా 
“రూపాంతరీకరణం” అంటారు. 


ఉదా : (్ర 6215234 సమాసం యొక్క సూక్ష్మీకరణ విలువ = 82 

(1) 31-2y-31+79 సమాసంలో సజాతి పదాలు లేవు. కావున సూక్ష్మీకరించడం 
సాధ్యంకాదు, 

బహుపది సూక్ష్మరూపము (Simplified Form of a Polynomial) : ఒక 

బహుపదిలోని ఏ రెండు పదాలు ఒకే విధంగా ఉండనిచో ఆ బహుపదిని సూక్ష్మరూపం 

(లేదా) ప్రామాణిక రూపములో ఉంది అంటాము, 


30 


సంకలన విలోమము (4641076 Inverse) : 2b లు రెండు సంఖ్యలై 2౭0 = 0 
అయితే ఒb లను ఒకటి మరియొక దాని “సంకలన విలోమము” అంటారు. 


అనగా యొక్క సంకలన విలోమము b 
ఏ యొక్క సంకలన విలోమము 2 

ఉదా : 5 యొక్క సంకలన విలోమము -5 
-5 యొక్క సంకలన విలోమము 55 
0 యొక్క సంకలన విలోమము 0 


గమనిక : ఒక సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని ఆ సంఖ్య యొక్క “రుణసంఖ్య” 
అని అంటారు. 


పూర్ణసంఖ్య గుణకాల బహుపది (Polynomial with Integral Coefficients) : 
ఒక బహుపదిలోని పదాల గుణకాలు పూర్ణ సంఖ్యలయితే, దానిని “పూర్ణ సంఖ్య 
గుణకాల బహుపది” అని అంటారు. 


ఉదా: 1+2x+3y; ఉం - 00 + ఏ2 + 7 


అకరణీయ సంఖ్యా గుణక బహుపది (Polynomial with Rational Coefficient) 
: బహుపదిలో అకరణీయ గుణకాలు ఉంటే దానిని “అకరణీయ సంఖ్యా గుణక 
బహుపది” అని అంటారు. 


. 1242 
ఉదా : య. 


2+ 2x లా 1 
ఒకే ఒక చలరాశి బహుపది (Polynomial in One Variable) : a+bx+cx+dx 
అను బీజీయ సమాసాన్ని ఒకే ఒక చలరాశి బహుపది (లేదా) బహుపది అని 
అంటారు. 

ఈ సమాసంలో 2b,6d........అకరణీయ సంఖ్యలు (వీటిలో కనీసము 
ఒకటైనా సున్నా కాకుడదు). 
శూన్య బహుపది (0610 Polynomial) : బహుపదిలోని గుణకాలు అన్నియు సున్న 
(0) అయితే ఆ బహుపదిని “శూన్య బహుపది” అని అంటారు. 
అవరోహణ క్రను బహుపదులు (Polynomials in descending powers of the 
variables) : బహుపదిలోని వివిధ పదాల పరిమాణాలు ఎడమనుండి కుడివైపునకు 


అవరోహణ క్రమంలో వ్రాసినచో, చలరాశి ఘాతాలలో ఆ బహుపదిని “అవరోహణ 
(కమబహుపది” అని అంటారు. 


ఉదా : 6౫2-748; 32+5x-8;.. eee 


ఆరోహణ క్రమ బహుపది (Polynomials in ascending powers of the variable): 
బహుపదిలోని వివిధ పదాల పరిమాణాలు (చలరాశి ఘాతాలు) ఎడమ నుండి 
కుడివైపునకు ఆరోహణ క్రమంలో రాసినచో, ఆ బహుపదిని “ఆరోహణ క్రమబహుపది” 
అని అంటారు. 


ఉదా : 547x492; 2-5x24+3%05...ceeveeeeeeereesaeesreee 


బహుపది (బహుపరిమాణ పది) (0012001210) : ఒక సమాసంలోని చలరాసి 
ధనపూర్ణ సంఖ్య ఘాతాలతో సంబంధం కల సమాసాన్ని “బహుపరిమాణ పది” 
(లేదా) క్లుప్తంగా “బహుపది” అని అంటారు. 

దీనికి సమాసంలోని పదాల సంఖ్యతో సంబంధంలేదు. 
బహుళపది (Mulrinomial) : సమాసంలోని చలరాసి ఘాతాలతో సంబంధం 
లేకుండా పదాల సంఖ్యతో మాత్రమే సంబంధము కల సమసాన్ని “బహుళపది” 
అని అంటారు. 


ఉదా: ౫౫ +4 అనేది బహుళపది మాత్రమే, కాని బహుపరిమాణపది కాదు. 


ఏకపది పరిమాణము (Degree of 4 Monomial) : ఏకపదిలోని (ప్రతి చలరాసి 
పరిమాణాల మొత్తాన్ని “ఏకపది పరిమాణము” అని అంటారు. 


ఉదా : 3ోి అనే ఏక ఏకపది పరిమాణము = 2 + 3 + 5 = 10 

* సున్న (0) కాని ఏకపదిలో చలరాశుల లేనిచో దాని పరిమాణము సున్న (0). 
ఉదా : రి, ర్‌, 7, 4........... అను సంఖ్యల పరిమాణము సున్న 

బహుపది పరిమాణము (Degree of a Polynomial) : బహుపదిలోని పదాల 
పరిమాణాలలో అతిపెద్ద పరిమాణమును “బహుపది పరిమాణము” అని అంటారు. 
ఉదా : a5 22-3 x అనే బహుపది యొక్క పరిమాణం 4. 


*  చలరాశిగా గల సాధారణ ఏకఘాత పరిమాణ బహుపది “2b” (220) 
* ౫ చలరాసిగా గల రెండవ పరిమాణ బహుపది సాధారణ రూపం ఇడి+bx+6 
(ax 0) 


దీనిని “వర్గ బహుపది” అని కూడా అందురు. 


* 240 అయినప్పుడు జూి+b4యె............ +p౫+q అనే బహుపదిని 


“గి వ పరిమాణం గల బహుపది యొక్క సాధారణ రూపము అని అంటారు. 


32 


బహుపది శూన్యవిలువ (460 052 Polynomial) : ఏ సంఖ్యకు ఒక బహుపది 
విలువ సున్నా అవుతుందో దానిని “బహుపది శూన్యవిలువ” అని అంటారు. 


గమనిక : బణర సున్నాకు సమానమయ్యే “౫ విలువను కనుక్కోవడం అంటే ఇ:+50=0 
అను సమీకరణాన్ని సాధించడం. 

* ఇ+b బహుపది శూన్యవిలువ ౫ = 
* ఇం బహుపది శూన్యవిలువ = 2 

ఉదా : ౫= అ ను 65 యొక్క శూన్య విలువ అంటారు. 

గమనిక : బహుపది శూన్య విలువ; శూన్య బహుపది రెండు వేరువేరు (సమానం 
కాదు). 

సమఘాత సమాసము (Homogeneous Expression) : ఒక వీజీయ సమాసంలోని 
పదాలన్నింటి పరిమాణాలు సమానమైతే అట్టి సమాసాన్ని “సమఘాత సమాసం” 
అని అంటారు. 


రో 


[౮౫ | 


* 2+by ని ఒy లలో ప్రథమ పరిమాణ సమఘాత సమాసం అంటారు. 

శ బం+2ముంణస్తని 2౪ లలో ద్వితీయ పరిమాణ సమఘాత సమాసం అంటారు. 

* 4b y+ ని ఇలలో 8 వ పరిమాణ సమఘాత సమాసం అంటారు. 

ఉదా : (1) 2ే435y అనునది ఇ 7లలో 8 వ పరిమాణ సమఘాత సమాసం. 
(11) జగీ+b¥y+0y సమఘాత సమాసం కాదు. 

గమనిక : సమఘాత సమాసంలో పదాల గుణకాలను లెక్కలోకి తీసుకోకుండా 

అందులోని పదాల పరిమాణాలను మాత్రమే చూస్తాము. 

* 2+by+62ను ౫ ౫2౭2లలో మొదటి పరిమాణ సమఘాత సమాసం. 

% 22+ by +0224 +8y2+f2x ను రెండవ పరిమాణ సమఘాత సమాసం అంటారు. 

సంపూర్ణ సమఘాత సమాసము (Complete Homogeneous Expression) : 

ఒక సమఘాత సమాసములో వీలైన అన్ని పదాలు ఉంటే దాన్ని “సంపూర్ణ సమఘాత 

సమాసం” అని అంటారు. 


గమనిక: (బరులు సమఘాత సమాసమే కాని సంపూర్ణము కాదు 
(1) జి+b లి ఒక సంపూర్ణ సమఘాత సమాసం 


33 


సౌష్టవ సమాసాలు (5౧06016 Expressions) : f(xy) అనేది ౫౪ లలో ఒక 
బీజీయ సమాసము అవుతూ, [0,)) = [9 అయినచో, గూ ని “సౌష్టవ సమాసము” 
అని అంటారు. 
ఉదా : (1) బబు అనేది సమఘాతము మరియు సౌష్టవము . 

(11) ax+bxy+ay*+b అనేది సౌష్టవ సమాసము కాని సమఘాతము కాదు. 

(111) 22+b)? సమఘాత సమాసము, కాని సౌష్టవము కాదు. 

(1౪) +by*+6 సమఘాతము కాదు; సౌష్టవము కాదు. 
* (౪2) అనేది ౫౭ లలో ఒక బీజీయ సమాసము. 
f(x,y;7) = f(y;x2) అయితే 
f(x, y;2) ని ౫ లలో సౌష్టవ సమాసము అంటారు. 

స్‌ 

సమఘాత సౌష్టవ సమాసము (Homogeneous Symmetric Expression) : 
ఒక సమాసము సమఘాతము; సౌష్టవము రెండూ అయితే అట్టి సమాసాన్ని “సమఘాత 
సౌష్టవ సమాసము” అని అంటారు. 
ఉదా : బ+బు అనేది సమఘాత సౌష్టవ సమాసము; పరిమాణము = 1. 
ఉదా : ౫) లలో రెండవ పరిమాణం గల సమఘాత, సౌష్టవ సమాసము 
ax’+bxy+ay? 


ఉదా : ౫ 2లలో ఒకటవ పరిమాణం గల సమఘాత; సౌష్టవ సమాసము 


ax+ay+az. 


పరమ సౌష్టవ సమాసము (Absolute Symmetric Expression) : ఒక బీజీయ 
సమాసము f(2,y,2) అనునది x, y చలరాశుల దృష్ట్యా yz దృష్ట్యా మరియు 2 
౫ల దృష్ట్యా సౌష్టవము అయితే అట్టి సమాసాన్ని “పరమ సౌష్టవ సమాసము” అని 
అంటారు. (లేదా) 

0002) అనేది ఏ రెండు చలరాశుల్లోనైనా సౌష్టవము అయితే [ఒక పరమ సౌష్టవ 
సమాసము అగును. 


ఉదా : బడ+బ్రి+222+2b%y7 అనునది పరమ సౌష్టవ సమాసము. 


గమనిక : రెండు సౌష్టవ సమాసాల మొత్తము; లబ్ధ్బము; భేదము; విభక్తములన్నీ 
సౌష్టవాలే. 


34 


చక్రీయ సమాసము (Cyclic Expression) : కంబ అనునది ఒక సమాసము 
అవుతూ, f(y;2) = $22) = కులం అయితే [02 ను “ఇ కిత సమాసము 
అని అంటారు. 


గమనిక : చక్రీయ సమాసాలలో మొత్తాలను సూచించుటకు ౩ (సిగ్మా) ను; 
లబ్బాలను సూచించుటకు ౫ (పై) అను సంకేతాలను వాడతాము. 


> x(y +2) 


* x(y+2) + y(2+) + 21౪) అనే చక్రీయ సమాసా న్ని 2 y2 


గా వ్రాస్తారు. 


2 2 
జన (a+b?) (b2+c°) (+22) ను | [2 +b ) గా వ్రాస్తారు. 


మన. 2 
స స Ya b=ab+b“a 


a,b 
శి Ya2(b-c)=a2(b-c)+b2(c-a)+c2(a-b) 
(11) a,b,c 
dl ET BF 3 
క. 
7 (eta) (నీ (౫౦) 
(iv) ibe 


2 
(v) | 3 =(a+b+0)2 


a,b,c 


మోనిక్‌ వర్గ సమాసాలు (140110 Quadratic Expressions) : రెండోపరిమాణ 
పదం గుణకము ఒకటి అయిన బహుపదులను “మోనిక్‌ వర్గసమాసాలు” అని 
అంటారు. (లేదా) 


౫? +px+ఇ రూపంలోని వర్గసమాసాలను “మోనిక్‌ వర్ణ సమాసాలు” అంటారు. 
ఉదా : ౫243%+4 ఏ x2-5%+3 


బ్‌ 2% 


35 


6. ఘతాంకాలు - బీజీయ 
సమాసాలు 


(Exponents - Algebric Expressions) 
(a+b)? = 22+2ab+b” 
(a-b)? = 22-2ab+b? 
(a-b) (arb) = ఇకో 


(a+b)} = a}+b+3ab (a+b) 


= a+3a2b+3ab2+b3 


(a-b)? = a3-b?-3ab(a-b) 
= a-3a2b+3ab?-b? 


(a+b+c)? = a2+b2+c2+2ab+2bc+2ca 
= a2+b2+c2+2 (ab+ac+bc) 


= a4(2a+b)b+(2a+2b+c)c 


(a+b+c+d)? = a2+b2+c2+d?+2(ab+ac+ad+bc+bd+cd) 
= a2+(2a+b)b+(2a+2b+c)c+(2a+2b+2c+d)d 


(a+b)(a?-ab+b?2) = a+b? 

(a-b)(a?+ab+b?) = a-b* 

(a+b+c) (a2+b2+c2-ab-bc-ca) = a+b3+0-3abc 
(ax+b)(cx+d) = acx+(ad+bc)x+bd 


(x+a) (x+b)(x+c)= xw+(a+b+c)x2+(ab+bc+ca)x+abc. 


Rk 


36 


7. ప్రత్యెక లబ్లాలు 
(Special Pdi 


* ఇ b,౬లు మూడు అకరణీయ సంఖ్యలైతే, (b+) = ౩b+26ను “ఎడమ విభాగ 
న్యాయము”. (b+c)a = ba+ca ను “కుడి విభాగ న్యాయము” అని అంటారు. 


% (1+0)(6+60) = ac+ad+bc+bd. 


సర్వసమీకరణము (146060) : ఒక సమీకరణంలోని చలరాశులకు ఏ వాస్తవ 
విలువలు ఇచ్చినా అది సత్యవాక్యం అయితే ఆ సమీకరణాన్ని “సర్వ సమీకరణము” 
అని అంటారు. 
సర్వ సమీకరణమును “=” తో సూచిస్తాము. 
ఉదా: (0 a(b+°) = 20+16 

(ii) a2-b? = (a+b)(a-b) 

(iii) (a+b)? = a’+2ab+b? 
బీజీయ కారణాంకము (భాజకము) (Literal Factor (Divisor)) : రెండు లేక 
అంతకంటే ఎక్కువ బీజీయ సమాసాలను గుణిస్తే వాటి లబ్ధిము ఏర్పడుతుంది. ఈ 
లబ్బాన్ని ఏర్పరచడానికి గుణించిన ప్రతి వీజీయ సమాసాన్ని లబ్ధము యొక్కకారణరాశి 
(భాజకం) అంటారు. 
ఉదా: () 2b? = (a+b)(a-b) 
(+b); (2-b) లను జి-b? యొక్క కారణరాశులు లేక భాజకాలు అంటారు. 
(ii) (a+b); (a2-ab+b2) లను a+b యొక్క కారణరాశులు అంటారు. 


ప్రధాన బహుళపది (06 Multinomial) : ఒక బహుళపది ఒకటి చేతను 
మరియు తన చేతను మాత్రమే భాగింపబడిన, దానిని “ప్రధాన బహుళపది” అని 
అంటారు. 

ఉదా : 2౪9; 3013 Wty లం ను ప్రధాన బహుపదులు. 


ఏకపదుల గరిష్ట సామాన్య భాజకము (గ.సా.భా.) (Greatest Common Factor 
of the Monomials) : రెండు లేక అంతకన్నా ఎక్కువ ఏకపదుల ఉమ్మడి 
భాజకములలో (కారణరాశులలో) గరిష్టమైన భాజకమును (కారణరాశిని) ఇచ్చిన 
“ఏకపదుల గరిష్ట సామాన్య భాజకము అని అంటారు. 

ల, గరిష్ట భాజకము అనగా, ఉమ్మడి అంకభాజకములలో గరిష్ట సంఖ్య మరియు 
ఉమ్మడి బీజీయ కారణరాశుల (భాజకము) లలో గరిష్ట పరిమాణము (ఘాతాంకము) 
కలవి. 


37 


ఉదా: (0 7% 212; 1ష్బు అను ఏకపదుల గ.సా.భా. = 7౫ 
(10 102; 42; 242 అను ఏకపదుల గ.సా.భా. = 22, 
ప్రధాన కారణరాశులు (1106 Factor) : ఒక బహుళపది కారణరాశులు (ప్రధాన 


సంఖ్యలు లేక ప్రధాన బహుళ పదులు అయితే వాటిని ఆ బహుళపది యొక్క 
“ప్రధాన కారణరాశులు” అంటారు. 


ఉమ్మడి కారణరాశి (Common Factor) : బహుళపదిలోని పదములన్నింటి ని 
నిశ్శేషముగా భాగించు సంఖ్య (లేక) బీజీయ సమాసమును బహుళపది పదముల 
“ఉమ్మడి కారణరాశి” అని అంటారు. 
* ఒక ఏకపది వర్షముగా వ్రాయగలిగిన ఏకపదిని, “ఖచ్చిత వర్గము” అని అంటారు. 
ఉదా : ౫2; 4b? లు ఖచ్చిత వర్గాలు. 
* ఒక ఏకపది ఖచ్చిత వర్గమైనచో దానిని రెండు సమాన కారణరాశుల లబ్ధంగా 
వ్రాయవచ్చును. సమాన కారణరాసులలో ప్రతి దానిని ఇచ్చిన ఏకపది యొక్క 
“వర్గమూలముూ అంటారు. 
ఉదా : 6కూర యొక్క వర్గమూలము 86. 
* ఖచ్చిత వర్గమైన ప్రతి ఏకపదికి రెండు వర్గమూలాలు ఉంటాయి. ఇందులో ధన 
వర్గమూలాన్ని “ప్రధాన వర్గమూలము” అని అంటారు. 
గమనిక : ఒక త్రిపది ఖచ్చిత వర్గము కావాలంటే 
(స) త్రిపదిలోని రెండు పదాలు ఖచ్చితవర్గాలై ధనగుర్తును కలిగి ఉండాలి, 
() త్రిపదిలోని మిగిలిన పదము ఖచ్చిత వర్గములైన పదముల లబ్ధము యొక్క 
వర్గమూలానికి రెట్టింపు ఉండవలెను. 

భాగాహార సూత్రము (Divison Rule) : 
విభాజ్యము = విభక్తము ౫ విభాజకము + శేషము. 
x 2, bలు వాస్తవ సంఖ్యలై 0) *0అయితే ౩=b అనగా ఇను bచే భాగించుట 
లేక “ఇ ను “ర యొక్క గుణకార విలోమంతో గుణించుట అని అర్థము. 
240 =శ్జై= ఒన్టు (్రజ0) 
గమనిక : స్‌ లో లవము ౫ ను విభాజ్యము అని, 

హారము 'b' ను విభాజకము అని, 

“ఇ” ను విభక్తము (లేక) భాగఫలము అని అంటారు. 


ఒక బహుళపదిని, దానితో సమానము లేక దానికంటె తక్కువ పరిమాణం గల 
బహుళపదితో మాత్రమే భాగింపగలము. 


38 


అంటే ౧0 అనే బహుళపది 80) బహుళపదితో భాగింపబడాలంటే, 
g(x) పరిమాణము ఆ?(౨ పరిమాణము కావలెను. 
గమనిక : ఒక బహుళపదిని ఏక పదిచే భాగించుటకు, బహుళపదిలోని (ప్రతి 
పదాన్ని ఏకపదిచే భాగించి, వచ్చిన భాగఫలమును మొత్తమును తీసుకోనవలెను. 
సూత్రము (Formulae) సమస్య సాధనకు తరచుగా ఉపయోగించే సమీకరణాన్ని 
“సూత్రము” అని అంటారు. 
* సూత్రాలు రెండు లేక అంతకంటే ఎక్కువ చరరాశుల మధ్య సంబంధాన్ని 
తెలుపుతాయి. 
ఉదా : A= 5? అనే సూత్రము చరరాశి A (చతురస్ర వైశాల్యం) మరియు చరరాశి 
“5 (చతురస్ర భుజము) ల మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. 
సూత్రము యొక్క కర్త (SUbject of the Formulae) : సమీకరణంలోని సమానత్వపు 
గుర్తుకు ఎడమవైపు ఒంటరిగా ఉండే (చరరాశిని) అవ్యక్తరాశిని సూత్రము యొక్క 
“కర్త” అని అంటారు. 
ఉదా : A= kb సూత్రంలో కర్త “A 
P = 2(+0) సూత్రంలో కర్త ౫ 
గమనిక : “కర్త” గా ఉండే చరరాశి గుణకము ఎప్పుడు ఒకటి అవుతుంది. 
సహాయక సూత్రాలు (లేదా) రూపాంతర సూత్రాలు (ముః1107 Formulae (or) 
Derived Formulae) : ఒక సూత్రంలో కర్తను మార్చడం వల్ల ఏర్పడే సూత్రాలను 
“సహాయక సూత్రాలు” (లేక) “రూపాంతర సూత్రాలు” అంటారు. 


ఉదా: = జై సూత్రంలోని సహాయక సూత్రాలు 


రజ షం = * అవుతాయి. 
సస లు భుజములు గల ఒక బహుభుజిలో గల కర్ణాల సంఖ్య 


-na-D, (లేదా 1a-3 
గ n (లెదా) గ 


ఉదా : చతురస్రంలో గల కర్ణాల సంఖ్య = 





సరసన 


39 


8. సమీకరణాలు మరియు 
అసమీకరణాలు 


(Equations & Inequations) 


సంఖ్యాసమాసాలు (Numerical Expressions) : 7+5; 8-3; 246; 


(10+8)-9; 22 ,......... మొదలయిన సంఖ్యల సముదాయలను “సంఖ్యాసమాసాలు” 


అని అంటారు. 

* ప్రతి సంఖ్యాసమాసం ఒక సంఖ్యను సూచిస్తుంది. 

గణిత వాక్యాలు (లేదా) సంఖ్యా పాక్యాలు (Mathematical Sentences (or) Nu- 
merical Sentences) : రెండు సంఖ్యా సమాసాలు సమానమో (=) లేక ఎక్కువో 


(3) లేక తక్కువో (4) మొదలయినట్టి వానిచే కలుపబడిన వాటిని “గణిత వాక్యాలు” 
లేక “సంఖ్యా వాక్యాలు” అని అంటారు. 


ఉదా : 54943; 744=11; 11>6+2; వ+శ2జి0. 


* ఒక గణిత వాక్యం సత్యం కావచ్చు లేక అసత్యం కావచ్చు. కాని ఒకేసారి రెండు 
అవడానికి వీలులేదు. 


గణిత ప్రవచనము (Mathematical Statement) : సత్యము అని కాని లేక 
అసత్యము అని కాని నిర్ణయించడానికి వీలగు గణిత వాక్యాన్ని “గణిత ప్రవచనము” 
అని అంటారు. 


ఉదా ; 547413; 324 2456103000 


అనిశ్చిత వాక్యాలు (Open Sentences) : సత్యము అని కాని, అసత్యము అని కాని 
నిర్ణయించడానికి నీలుకాని వాక్యాలను “అనిశ్చిత వాక్యాలు” అని అంటారు. 


ఉదా: 0 [3 =6 
(i ( 4+5)x2 = 24 
(111) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య పట్టణం 


గమనిక : అనిశ్చిత వాక్యములోని ఖాళీలో ఒక సంఖ్యను గాని లేక ఒక పదాన్ని 
గాని ప్రతిక్షేపించితే ఒక ప్రవచనము వస్తుంది. 





మార్పిడి విలువ (Replacement Value) : అనిశ్చిత వాక్యంలో చరరాశికి బదులు 
40 


ప్రతిక్షేపించు ఒక్కొక్క విలువను “మార్చిడి విలువ” అని అంటారు. 
* చరరాశికి బదులు ఒక విలువను ప్రతిక్షేపించడం ద్వారా అనిశ్చిత వాక్యాన్ని ఒక 
ప్రవచనంగా మార్చవచ్చు. 

సమీకరణము (Equation) : “సమానత్వపు గుర్తు” (=) ను కలిగియున్న అనిశ్చిత 
వాక్యాన్ని “సమీకరణము” అని అంటారు. 
ఉదా : 542= 10; 3x2 = టంట 
గమనిక : ఒక సమీకరణములో “=” గుర్తుకు ఇరువైపుల గల సమాసాలను 
పార్వములు (వైపులు లేదా పక్కలు లేదా పక్షములు) అని అంటారు. 

ఎడమ చేతివైపు ఉన్న సమాసాన్ని “ఎడమవైపు” (1.H.5.), కుడి చేతివైపు 
ఉన్న సమాసాన్ని “కుడివైపు” (RH.5.) అని అంటారు. 


సమీకరణం మూలం లేక సాధన (Roots (or) Solution of the Equation) : 
సమీకరణాన్ని తృప్తిపరిచే ప్రతి విలువను సమీకరణము యొక్క “సాధన” లేదా 
“మూలము” లేక “సత్యవిలువ” అని అంటారు. 


ఉదా : 3౪4 = 9 యొక్క సాధన ౫= 5. 

గమనిక : ఒక సమీకరణములో ఒకటి కన్నా ఎక్కువ చరరాశులు ఉండవచ్చు. 
ఉదా : x+y = 5; 0042 = 100; +x = 6. 

* సమీకరణములోని చరరాశి గరిష్టఘాతము ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు. 


రేఖీయ సమీకరణము (Liner Equation) : సమీకరణములోని చరరాశుల గరిష్ట 
ఘాతము “1” అయితే ఆ సమీకరణాన్ని “రేఖీయ సమీకరణము” అని అంటారు. 


ఉదా : x+y = 6 xt+y+z = 6; p+2 = 5. 


సామాన్య సమీకరణము (S{mple Equation) : రేఖీయ సమీకరణంలో ఒకే చరరాశి 
ఉంటే ఆ సమీకరణాన్ని “సామాన్య సమీకరణము” (లేదా) “సాధారణ సమీకరణము” 
అని అంటారు. 


ఉదా : 2x+3 = 7. 


యత్నదోష పద్ధతి (Trial and Error Method) : ఒక్కొక్క విలువను ప్రతిక్షేపిస్తూ 
అది సాధన అవుతుందో, కాదో పరిశీలిస్తూ సమీకరణాన్ని సాధించే పద్ధతిని “యత్నదోష 
పద్ధతి” అని అంటారు. 

క్షేత్రము (లేదా) చరరాశి ప్రదేశము (Domain of the Variable) : 


సమీకరణములోని చరరాశి మార్పిడి విలువల సమితిని “చరరాశి ప్రదేశము” లేదా 
41 


“క్షేత్రము” అని అంటారు. 

సమానత్వము (Equal) : సమానత్వపు గుర్తు కలిగియున్న సత్యప్రవచనాన్ని 
“సమానత్వం” అని అంటారు. 

అసమానత్వము (16662119) : ఎక్కువ (3) లేక తక్కువ (4) అను అసమానత్వపు 
గుర్తులను కలిగియున్న సత్యప్రవచనాన్ని “అసమానత్వం” అని అంటారు. 

ఉదా :; 735; 2%3<5%7 5.2 

ప 20 (లేక) 240 అయితే, 2*0 


x azb= 2b (తక) ఇలు 
శ షల లేక జరీను ఇవషb (లేదా) 1b తో సూచిస్తాయి. 


అసమీకరణము (Inequation) : జ; <, క, > లేక 2 లలో ఒక గుర్తును 
కలిగియున్న అనిశ్చిత వాక్యాన్ని “అసమీకరణము” అని అంటారు. 


అసమీకరణ మూలము (006 of Inequation) : అసమీకరణములో చరరాశికి 
బదులు ఏదైనా విలువను ప్రతిక్షేపించినప్పుడు అది సత్యప్రవచనము అయితే 
(ప్రతిక్షేపించిన విలువను ఆ “అసమీకరణ మూలము” అని అంటారు. 


(లేదా) 


అసమీకరణాన్ని సత్యప్రవచనంగా చేయు మార్చిడి విలువలు “అసమీకరణం 
మూలాలు” అవుతాయి. 


అసమీకరణ సాధన సమితి (లేదా) సత్యవిలువల సమితి (9011601 set of the 
Inequation) : అసమీకరణము అన్ని మూలాలతో ఏర్పడిన సమితిని అసమీకరణం 
“సాధన సమితి” లేక “సత్యవిలువల సమితి” అని అంటారు. 


ఉదా : 163) క్షేత్రము ౪ గా కలిగిన అసమీకరణములో ౫=2 అసమీకరణ ఒక 
మూలము. 


గమనిక : అసమీకరణానికి ఒకే మూలము కాని, ఒకటి కన్నా ఎక్కువ మూలాలు 
కాని ఉండవచ్చును. 


అసలు ఒక్క మూలం కూడా లేకుండా ఉండవచ్చును. 


ప సమానత్వ ధర్మాలు (Properties of Equality) : 


42 


కం సమానత్వ ధర్మాలు (Properties of Equality) : 


1. పరావర్తన ధర్మము లేక స్వతుల్య ధర్మము (Reflexive Property) : ప్రతిసంఖ్య 
* దాని కదే సమానం అవుతుంది. 


కదా 525; = వా 2 
2. సౌష్టవ ధర్మము (Symmetric Property) : ఒక సంఖ్య మరో సంఖ్యకు 
సమానమైన, ఆ రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సమానం. 

2 bలు రెండు సంఖ్యలు అయి, 2=b అయితే b= అగును. 
3. సంక్రమణ ధర్మము (11201676 Propervy) : ఒక సంఖ్య రెండవదానికి సమానమై, 


రెండవ సంఖ్య మూడవ సంఖ్యకు సమానం అయితే మొదటి సంఖ్య మూడవ సంఖ్యకు 
సమానం. 

ఒb, లు మూడు సంఖ్యలు. 

a=b; b=c అయితే = అగును. 
4. ఒకే సంఖ్య విడిగా రెండు సంఖ్యలకు సమానమైన, ఈ రెండు సంఖ్యలు సమానం. 

x2 bలు సంఖ్యలై, 

=; ౫=b అయితే 1=b అగును. 
5. సంకలన ధర్మము (Addition Property) : సమానత్వపు రెండువైపులా ఒకే 
సంఖ్య కలిపిన; సమానత్వంలో మార్పు ఉండదు. 

ఒ 9 లు మూడు సంఖ్యలై. 

a=b అయితే +6 = b+ అగును. 
6. వ్యవకలన ధర్మము (Subtraction Property) : సమానత్వపు రెండువైపులా ఒరే 
సంఖ్యను తీసివేసినా; సమానత్వము మారదు. 

2 9, 6లు మూడు సంఖ్యలై; 

2=b అయితే 1-6 = b- అగును. 
7. గుణకార ధర్మము (Muluplication Property) : సమానత్వపు రెండువైపులా 
ఒకే సంఖ్యతో గుణించినాా సమానత్వము మారదు. 

ఒ 09 ౭లు మూడు సంఖ్యలు 

&=b అయితే 2600 అగును. 

43 


8. భాగాహార ధర్మము (Division Property) : సమానత్వపు రెండువైపులా 
ఒకే శూన్యేతర సంఖ్యతో భాగించినా, సమానత్వంలో మార్చు ఉండదు. 


2 0, 6 సంఖ్యలలో 6=0 అయి 
రజల 
2=b అయితే న అగును. 


గమనిక : 

(1 సమీకరణపు సమానత్వం మారకుండా ఉండాలంటే, సమీకరణపు ఒక 
వైపున ఏ మార్పు చేస్తామో, రెండోవైపున కూడా అదే మార్పు చేయవలెను. 

(స)  సమీకరణములోని పదాలను ఒకవైపు నుండి ఇంకొకవైపునకు తరలించిన 
వాటి గుర్తులు మారును. 

(11)  సమీకరణములో ఒకవైపును భాగించు రాశిని రెండవవైపుకు తీసుకొని 
వెళ్ళినప్పుడు రెండవ వైపును అది గుణించును. 

(1) సమీకరణములో ఒకవైపును గుణించు రాశిని రెండవ వైపుకు తీసుకొని 
వెళ్ళినప్పుడు, రెండవ వైపును అది భాగించును. 

(౪) సమీకరణములో రెండువైపులా ఒకే పరిమాణము మరియు ఒకే గుర్తుగల 
పదములు ఉన్నచో, ఆ రెండు పదములను కొట్టివేయవచ్చును. 
తరలించుట (లేదా) ప్రక్షాంతర స్థాపన (11205005160%) : సమీకరణములో 
పదములను ఒకవైపు నుండి మరియొక వైపునకు తీసుకొని వెళ్ళుటను “తరలించుట” 

లేక “ప్రక్షాంతర స్థాపన” అని అంటారు. 

గమనిక : సమీకరణాలలో గుణకాలు పూర్ణసంఖ్యలో ఉండునట్లు చూడవలెను. 
ఇందుకుగాను సమీకరణములోని భిన్నగుణకాల హారముల క.సా.గు, 
కనుగొని; సమీకరణము రెండువైపులా ఈ క.సా.గు.తో గుణించవలెను. 


ష్‌ అసమానత్వపు ధర్మాలు (Properties of Inequality) : 
1.ధర్మము : అసమానత్వపు రెండువైపులా ఒకే సంఖ్యను కూడినా లేక ఒకే సంఖ్యను 
తీసివేసినా, అసమానత్వపు క్రమము (౦౯౨ మారదు. 

2, b, (లు మూడు సంఖ్యలై, 


(1) 2<b అయితే, 
a+c<b+c మరియు ౩-6<b-c 
ఇదే విధంగా 
(ij _2జbఅయితే 
a+b+c మరియు ౩-6b-c అగును. 


44 


2. ధర్మము : అసమానత్వపు రెండువైపులా ఒకే ధనసంఖ్యతో గుణించినా లేక భాగించినా 
అసమానత్వపు క్రమము మారదు. 
ఇ 9, (లు మూడు సంఖ్యలు ల౦ అయి, 
(1) ౩b అయితే 
abc మరియు స > b 
ఇదే విధంగా 
(ij 2<bఅయితే 


sabe Es aD అగును. 


3. ధర్మము : అసమానత్వపు రెండువైపులా ఒకే బుణసంఖ్యతో గుణించినా (లేక) 
భాగించినా అసమానత్వపు క్రమము మారుతుంది. 


ఇ b, లు మూడు సంఖ్యలు 6౦0 అయి, 
(1) <b అయితే 


b 


abc మరియు న్‌ 5 


ఇదే విధంగా 
(11) 2b అయితే 
ac<bc మరియు స < bp అగును. 
4. సంక్రమణ ధర్మము (Transitive Property) : a, b, cలు వాస్తవ సంఖ్యలై <b 
మరియు b4 అయితే 16౦ అగును. 


ఇదే విధంగా 
ఒర మరియు 60 అయితే ఖం అగును. 


దీనినే “సంక్రమణ ధర్మము అని అంటారు. 
5. ధర్మము : 2, bలు ఒకే గుర్తు కలిగిన సంఖ్యలై 


a<b అయితే Lo మరియు 
2b అయితే lL అగును. 
a b 
%% % 


45 


9. రేఖీయ సమీకరణాలు మరియు 
రేఖీయ అసమీకరణాలు 


(Linear Equations & Linear Inequations) 


అనిశ్చిత వాక్యము (౦pen Sentence) : x విలువ తెలియనంత వరకు 
౫47 = 10 అను వాక్యము సత్యమో, అసత్యమో చెప్పలేము. అట్టి వాక్యమును 
“అనిశ్చిత వాక్యము” (Open Sentence) అని అంటారు. 

న అనిశ్చిత వాక్యములో కనీసం ఒక చరరాశి అయినా ఉంటుంది. 

ఉదా : ౫+3 = 5 అనిశ్చిత వాక్యంలో ౫ ను చరరాశి అని అందురు. 
సమీకరణము (Equation) : ఏదైనా అనిశ్చిత వాక్యమందు సమానత్వపు గుర్తు 
(“=”) ఉండునో ఆ వాక్యాలను సమీకరణాలు అంటారు. 

ఉదా : 2x+3 = 9. 

రేఖీయ సమీకరణము (Linear Equation) : x,y వంటి రెండు చరరాశులతో 


కూడియున్న ప్రథమ పరిమాణ సమీకరణాన్ని రెండు చరరాశులలో “రేఖీయ 
సమీకరణము” అని అంటారు. 


ఉదా : ౫+y =౨. 
సాధన (లేక) మూలము (Solution (or) Root) : సమీకరణాన్ని తృప్తిపరచు 


(లేదా) సత్యవాక్యముగా చేయు విలువల జతను ఆ సమీకరణానికి “సాధన” లేక 
“మూలము” అని అంటారు. 


సాధన సమితి (5011600 560 : సాధనలన్నియు కలిగియున్న సమితిని ఆ 
సమీకరణానికి “సాధన సమితి” అని అంటారు. 

ఉదా : ౫47 = 10 సమీకరణ సాధనలు 

X= L;y=9 

x=2;y=8 


క్రమయుగ్షము (Ordered Pair) : ౫ను ప్రథమ నిరూపకము గాను; yను ద్వితీయ 
నిరూపకంగాను వ్రాస్తు ౫ y లను కుండలీకరణములో ఉంచగా ఏర్పడు దానిని 
“క్రమయుగ్మము” అని అంటారు. 


46 


గమనిక : ౫ y చరరాశులను ఏ సమితి నుండి ఎన్నుకుంటామో ఆ సమితిని 
“పునఃస్థాపన సమితి” (Replacement Set) అని అంటారు. 


సమీకరణాల వ్యవస్థ (System of Equation) : a¥0 లేదా వీ జ0 కు సమీకరణం 
సాధారణ రూపము 2+by+c = 0. 


* సమీకరణము నందు కనీసం ఒక చరరాశి అయిన ఉండవలెను. 
* రెండు సమీకరణాలను ఒకేసారి తృప్తిపరిచే ప్రతి క్రమయుగ్మమును సమీకరణాలకు 
ఒక సాధన. 
అట్టి సాధనల సమితిని దత్త సమీకరణముల జతకు సాధన సమితి అందురు. 


గమనిక : ఒక సమీకరణము నందు రెండు చరరాసులు ఉన్నప్పుడు ఆ సమీకరణాన్ని 
తృప్తిపరచు క్రమయుగ్మాలు అనేకం ఉంటాయి. 


* రెండు చరరాశులు గల సమీకరణాన్ని సాధించుటకు ఆ రెండింటికి సంబంధము 
తెలియజేయు ఒక సమీకరణము మాత్రమే సరిపోదు. మొదటి దానితో నిమిత్తము 
లేని రెండవ సమీకరణము కూడా అవసరం. 


పరస్పరాధార సమీకరణాలు (Dependent Equations) : ax+by+c = 0 మరియు 
kax+kby+kc = 0 అనే సమీకరణాలను “పరస్పరాధార సమీకరణాలు” అని అంటారు. 


* ప్రరస్పరాధార సమీకరణాల సాధన సమితి అపరిమితము. 


అసంగత సమీకరణాలు (Inconsistent Equations) : a,x+b,y+c, = 0 మరియు 

ax+b,y+c, = 0 అనే సమీకరణాలలో ౫ y ల గుణకాలు వరుసగా షష మరియు 

5, b, మరియు స్థిరపదాలు ౬, 6 

a ర ౦ 

ఇ "౮ "3 అయితే ఇచ్చిన సమీకరణాలను “అసంగత సమీకరణాలు” అని 
ర 2 2 

అంటారు. 


* అసంగత సమీకరణాల సాధన సమితి శూన్యసమితి. 

* axtbytc, = 0; ax+by+c, = 0 సమీకరణాలలో 2b, *4,b,) అయితే 
ఇచ్చిన సమీకరణాల సాధన 

bc, -bocy se రజ C8 


X= 
ab, ఎ ab, 0 ab, ఎ a,b, 


47 







-3 


మూడవ పాదము (0) + నాల్గవ పాదము (0) 


-3 


1 


Y 


* నిలువు సంఖ్యా రేఖను y- అక్షము అనియు, అద్దు సంఖ్యా రేఖను ౫- అక్షము 


అనియు అంటారు. 
౫ - అక్షాన్ని 210 రేఖ లేదా కే 


7 - అక్షాన్ని 10 రేఖ లేదా ౩1%, అని అంటారు. 


* ౫ y అక్షముల ఖండన బిందువును ఆది బిందువు (లేక) మూల బిందువు అని 


అంటారు. దీనిని 0 (0,0) తో సూచిస్తాము. 


ఖ్‌ y అక్షాలు వాస్తవ సంఖ్యారేఖలు. 


పొదాలు (౧116200) : ౫ y అక్షాలు తలాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. 
ఈ భాగాలను పాదాలు అంటారు. ఈ పాదాలను అపసవ్యదిశలో 1,2,8 మరియు 


4 అనే సంఖ్యలచే సూచిస్తారు. 


*  తలంలోని ప్రతి బిందువును ఒకే ఒక వాస్తవ సంఖ్యా క్రమయుగ్మము ద్వారా 


గుర్తిస్తారు. 


* 1వ పాదమును 0తో; 2 వ పాదమును (తో; 8 వ పాదమును (తో 


మరియు 4 వ పాదమును (గతో సూచిస్తాము. 


* మూల బిందువుకు కుడివైపున ఉన్న ౫- అక్షాన్ని (౧౫ రేఖను) ధన ౫- 
అక్షము అనియు మరియు మూల బిందువుకు ఎడమవైపున ఉన్న ౫- 


అక్షాన్ని (64! రేఖను) బుణ ౫- అక్షమనియు అంటారు. 


48 


* మూల బిందువుకు పై వైపున ఉన్న ) - అక్షాన్ని (0 రేఖను) ధన y- 


అక్షము అనియు మరియు మూల బిందువుకు క్రిందివైపున ఉన్న y - అక్షాన్ని 
(0 రేఖను) బుణ y- అక్షమనియు అంటారు. 


* 20) అను బిందువునందు ను ప్రథమ నిరూపకము (యజ) అనియు, 


sk 


yను ద్వితీయ నిరూపకము (0[1n3[౭) అని అంటారు. 


ప్రతి క్రమయుగ్మములోని ప్రథమ నిరూపకాన్ని ౫ - నిరూపకము అని, 
ద్వితీయ నిరూపకాన్ని y - నిరూపకము అని అంటారు. 


గమనిక : ? అను బిందువు y- అక్షము నుండి 2 యూనిట్ల దూరంలోను, 
౫అక్షము నుండి 5 యూనిట్లు దూరంలోను ఉంటే P విందువుకు సదృశమైన 
క్రమయుగ్నాన్ని (2, 5) గా సూచిస్తాము. 


గమనిక : (2,5) = (5,2) 


ఖః 


తలంపై క్రమయుగ్మాలను సూచించే విధానాన్ని మొదటిసారిగా ఫ్రెంచి 
గణిత శాస్త్రవేత్త రెనేడె కార్దై ఉపయోగించినారు. 


అక్షాలను నిరూపకాక్షాలనియు; తలాన్ని నిరూపక తలము (లేక) కార్టిసియన్‌ 
తలము అని అంటారు. 


నిరూపకతలంలో (ప్రతి బిందువుకు సద్భశంగా ఒకే ఒక వాస్తవ సంఖ్యా 
క్రమయుగ్మం ఉంటుంది. 


ప్రతి వాస్తవ సంఖ్యా క్రమయుగ్నానికి సదృశంగా ఒకే ఒక బిందువు 
ఉంటుంది. 


వందన 26) ఉండ లోటు 


x=0; y=0 మూల బిందువు 


ధన ౫- అక్షంపై 































x>0; y=0 
x<0; y=0 బుణ ౫- అక్షంపై 


x=0; y>0 ధన y- అక్షంపై 


x=0; y<o బుణ y- అక్షంపై 
x>0; y>0 6 పాదంలో 
x<0; y>o Q పాదంలో 
x<0; y<o ఓ పాదంలో 





x>0; y<o 


ర్మ పాదంలో 


49 


గమనిక : ౧౧౮ =థి 3 Q,N౧Q4=09; టమ 


3 


౫ - అక్షంపై ౪- నిరూపకము సున్నా (0). 
..౫- అక్ష సమీకరణం ౪ = 0. 
y-అక్షంపై ౫- నిరూపకము సున్నా (0). 
౪ - అక్ష సమీకరణము ౫=0. 
x- అక్షానికి సమాంతరంగా మూలబిందువు నుండి యూనిట్లు దూరంలో 
గల సరళరేఖా సమీకరణము y = ఓ. 
y- అక్షానికి సమాంతరంగా మూలబిందువు నుండి యూనిట్లు దూరంలో 
గల సరళరేఖా సమీకరణము x= 1౬ 
(0) మె atby+c = 0 అనే రూపంలో గల ఏ సమీకరణము అయిన 
సరళరేఖ అగును. అట్టి సమీకరణాన్ని “రేఖీయ సమీకరణము” అని 
అంటారు. [4*0 లేదా 1౫0] 
ఏ సరళరేఖనైనా గీయడానికి రెండు క్రమయుగ్మాలు చాలు. 
y= ముం అను రేఖ యొక్క వాలు “యి 
౫- అక్షము యొక్క వాలు మరియు ౫- అక్షానికి సమాంతరముగా ఉండే 
ఏ రేఖ యొక్క వాలు అయినను “సున్నా” (0) అగును. 
y- అక్షము యొక్క వాలు మరియు y- అక్షానికి సమాంతరంగా ఉండే ఏ 
రేఖ యొక్క వాలు అయినను నిర్వచించబడదు. 
MER అయినప్పుడు y= అనునది ఒక సరళరేఖను సూచించును. ఈ 
రేఖ ఆది బిందువు (మూల బిందువు) గుండా పోతుంది. 
)=యి+ం రూపంలో గల సరళరేఖలను వాలు - అంతరఖండ రూపంలో 
సరళరేఖలు అంటారు. ఇది మూల బిందువు గుండా పోదు. ఇందులో 
వాలు “యీ; y అంతర ఖండము ‘6, 
y=m౫+6 రూపంలో ఉండే సరళరేఖ y - అక్షాన్ని ఖండించే బిందువు 
(0, c) 
వాలులు సమానంగా ఉండే సరళరేఖలు సమాంతరంగా ఉంటాయి. 
రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణపు రేఖా చిత్రం ఒక సరళరేఖ 
అగును. 

ఈ రేఖా చిత్రపు సమీకరణాన్ని తృప్తిపరిచే ఏ క్రమయుగ్మాన్నైనా 
ఆ దత్త సమీకరణపు “సాధన” అంటారు. 
రేఖీయ సమీకరణాల వ్యవస్థకు ఒకే ఒక సాధన ఉంటే దానిని “సంగత 
వ్యవస్థ” అని అంటారు. 


50 


ఈ రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉండును. ఈ ఉమ్మడి 
బిందువునే ఖండన బిందువు అంటారు. 
* రెండు సరళరేఖలకు ఒక బిందువు కూడా ఉమ్మడిగా లేకుంటే అట్టి 
వ్యవస్థను “అసంగత వ్యవస్థ” అని అంటారు. 
* అసంగత వ్యవస్టలోని రేఖలు సమాంతరంగా ఉంటాయి. 
రేఖీయ అసమీకరణము 
రేఖీయ అసమీకరణాలు - వాటి రేఖా చిత్రాలు (Linear Inequations and their 
Graphs) : 
* ప్రతి రేఖ ఒక తలాన్ని మూడు వియుక్త సమితులుగా విభజిస్తుంది. 
*  2by+6= 0 సూచించే రేఖ తలాన్ని క్రింద తెలిపిన మూడు భాగాలుగా 
విభజిస్తుంది. 
(1) ౫+by+c = 0 పైనున్న బిందువుల సమితి. 
(11) 2x+by+= 0కి ఒక వైపునున్న బిందువులన్నింటి సమితి. 
(iii) ౫+by+c = 0 కి మరోవైపునున్న బిందువులన్నింటి సమితి. 


గమనిక : (13 మరియు (11) లను అర్థతలాలు అంటారు. 
*  24by+c=0 అనే సమీకరణము తలాన్ని రెండు ప్రదేశాలు (అర్ధ తలాలు) 
గా విభజిస్తుంది. వీటిలో 
(i) ax+by+c<0 ని; 
(ii) ax+by+c0 ని ధృవపరుస్తాయి. 
శ. జంస్తంంి యొక్క సాధన సమితి 
(ఫ్ర 0 అయితే (0,0) ని కలిగియున్న ప్రదేశాన్ని 
(ఫు ఆ0 అయితే (0,0) ను కలిగిలేని ప్రదేశాన్ని సూచిస్తుంది. 
¥ 1+by+00 యొక్క సాధన సమితి 
(ఏ 60 అయితే (0,0) ని కలిగియున్న ప్రదేశాన్ని 
(11) ౬0 అయితే (0,0) ను కలిగిలేని ప్రదేశాన్ని సూచిస్తుంది. 
గమనిక : 6=0 అయిన సందర్భంలో (0,0); 
2x+by=0 పై బిందువు అవుతుంది. కావున మరో బిందువు (ax+by=0 పై 
లేని) ను తీసుకొని ఇ4b్ఫ్క-0 మరియు ఇ+by<0 ల సాధన సమితులను 
కనుగొనవచ్చును. 


కవ చ చ 


51 


10. వైశ్లేషిక రెఖా గణితము 
(Analytical Geometry) 


వైశ్లేషిక రేఖా గణితము (లేదా) నిరూపక రేఖా గణితము (Analytical 
Geometry (or) Co-ordinate Geometry) : తలంలోని బిందువులను వాస్తవ 
సంఖ్యా క్రమయుగ్మాలతో అనుసంధానము చేయడం వల్ల రేఖా గణితములో వివిధ 
భావాలను బీజీయ సమీకరణాలతో వివరించడం; విశ్లేషించడం, సుసాధ్యమైంది. 
ఇట్టి రేఖా గణితాన్నే “నిరూపక రేఖా గణితం” లేదా “వైశ్లేషిక రేఖా గణితం” 
(లేదా) “కార్టిసియన్‌ రేఖా గణితము” అని అంటారు. 

* వైశ్లేషిక రేఖా గణితాన్ని ఫ్రెంచ్‌ గణిత శాస్త్రజ్ఞుడు రెనెడెకార్డ్‌ (౬6 Dజ 

Cartes) కనుగొన్నాడు. 


ఏటవాలు తనము న. : ఒక రేఖ ౫-అక్షముతో చేసే కోణాన్ని ఆ రేఖ 
“ఏటవాలు తనము” అని అంటారు. 


* ఒక రేఖ ఏటవాలు తనాన్ని ౫అక్షము ధన దిశనుండి అపసవ్యదిశలో 


* ఒక రేఖ యొక్క ఏటవాలు తనము (౫ అయితే 0) £4180 అగును. 
y 





రేఖవాలు (Slంpe 0f Line) : ఒక రేఖపై ఉన్న ఏ రెండు బిందువులకైననూ వాటి 
y-నిరూపకాల భేదానికి; ౫-నిరూపకాల భేదానికి గల నిష్పత్తి ఒక స్థిరరాశి, ఆ 
స్థిరరాశినే ఆ రేఖవాలు అంటారు. 

(లేదా) 
ఒక సరళరేఖ యొక్క ఏటవాలు తనము “6” అయిన “ఇ॥6ి ను ఆ సరళరేఖ 
యొక్క వాలు అని అందురు. 


00 = 100 


52 


గమనిక : (1) ౫ ధనాత్మకమవుతూ, 
౧ విలువ పెరిగిన కొలది, దాని | y l 
ఏటవాలు తనము 0, 90 
సమీపిస్తూంటుంది. 

(1) ॥ బుణాత్మకమైన, విలువ 
తగ్గినకొలది, ఏటవాలుతనము 90 
దాటిపోయి 180° సమీపిస్తుంటుంది. 





(iii) M0 అయితే, 0 £8490? అగును. 


(iv) <0 అయితే, 900 £9 180° అగును. 


% |a| +|b| *0 అయినప్పుడు 2tby+c = 0; 2, b,c అష్‌ ఒక సరళరేఖకు 
సమీకరణాన్ని తెలుపుతుంది. 

* ప్రతి వాస్తవ సంఖ్య ౧కి, y=యఃఒక సరళరేఖను సూచిస్తుంది. ఈ రేఖ 
౧ వాలుతో మూల బిందువు గుండా పోవును. 


ష్‌ A, ౪); B0౨) అనే బిందువుల గుండాపోయే సరళరేఖ వాలు 


Yn బం. 4 
eg te పు. 
గా] ౩ నిరూపకాల భేదము 


* += [6 అనే సమీకరణం “ణి వాలు, ౪ - అంతరఖండము '౮ కలిగిన 
ఒక సరళరేఖను సూచిస్తుంది. 

౫ గుణకం 
7 గుణకం 
* X_అక్షానికి సమాంతరంగా ఉండే ఏ రేఖవాలు అయినా సున్నా ప్రత్యేకించి 

౫- అక్షం వాలు సున్నా 


* 7. అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖవాలును నిర్వచించలేము. (ప్రత్యేకించి 


* 24by+c= 0 అనే సరళరేఖ యొక్క వాలు ॥ = క 


y - అక్షంవాలు నిర్వచించబడదు. 


* ఒక తలంపై రెండు రేఖలు తీసుకొంటే, అవి ఖండించుకొనవలెను (లేక) 
సమాంతరంగా ఉండవలెను. 
* రెండు రేఖలు సమాంతరముగా ఉంటే వాటి వాలులు సమానం. 


(మ్య =m) 


53 


రెండు సరళరేఖల వాలుల లబ్దము విలువ *-1” అయితే, అవి పరస్పరము 


అంబముగా ఉంటాయి. (mm, =-1) 


y= mx + ర; y= mx + ర్స లు సమాంతరముగా ఉండే రెండు రేఖల 
సమీకరణాలను సూచిస్తాయి. 


సమాంతరంగా ఉండే రెండు రేఖల సమీకరణాల్లోని ౫ y ల గుణకాలు 
ఒకే నిష్పత్తిలో ఉంటాయి. లేదా ఒకే విధంగా ఉంటాయి. 


ఈ సమీకరణాలలో స్థిరాంకాలు మాత్రం వేరుగా ఉంటాయి. 
ఒక సరళరేఖ యొక్క వాలు “గ అయితే దానికి లంబముగా ఉండే 


సరళరేఖ వాలు న అగును. 
౫- అక్షంపై గల రెండు బిందువులు A(౫,,0); 30%,,0) ల మధ్య 
దూరము = |౫, -౫| యూనిట్లు, 


y- అక్షంపై గల రెండు బిందువులు A(0, ౪); B(0, ౪.) ల మధ్య 
దూరము = |y, -3| యూనిట్లు 


మ(మ? B%,,౪) అనే రెండు బిందువుల మధ్య దూరము 

“SE Je, =x) b లా 

మూల బిందువు 0 (0,0) నుండి A(%,, ౫) అనే బిండువుకు గల దూరము 
=x + 


A౫9౪); B%,,౪,) అనే బిందువులను కలుపు రేఖ యొక్క మధ్య 
న్‌ + x చ + 3 
బిందువు న ఇ? గై క 


P(x1,91): Q(%,,9,) బిందువులను కలిపే రేఖా ఖండాన్ని ౧:0 
నిష్పత్తిలో 








m+n ౨. 


mx ప +ax my +ny 
(ఏ అంతరంగా విభజించే బిందువు = న TOE ee) 


MX, nx, my hy, 
లా m-n 


(11) బాహ్యంగా విభజించే బిందువు = మా 
* A(x ,౪):B(%,,౪,) బిందువులను కలుపు రేఖను 
(1) = - అక్షం విభజించు నిష్పత్తి = ey 
(11) y - అక్షం విభజించు నిష్పత్తి = XX, 
త్రిధాకరణ బిందువులు (Points of Trisecrion) : రెండు బిందువులను కలుపు 


రేఖను 1:2 మరియు 2:1 నిష్పత్తిలో విభజించు బిందువులను “త్రిధాకరణ బిందువులు” 
అని అంటారు. 


శ A(,౪);B(%2.¥2) బిందువులను కలుపు రేఖ యొక్క త్రిధాకరణ 


x +2%, ue 
బిందువులు | ; 3 “|! మరియు 


2x +x, Eras 
3 స ర్ట అవుతాయి. 


మధ్యగత రేఖలు (Medians) : త్రిభుజ భుజాల మధ్య బిందువు నుండి దాని 
ఎదుటి శీర్షాలను కలుపగా ఏర్పడు రేఖలను మధ్యగత రేఖలు అంటారు. 


* త్రిభుజ మధ్యగత రేఖలు అనుషక్తాలు అవుతాయి. 


కేంద్రాభాసము (Cenrroid) : త్రిభుజ మధ్యగత రేఖల మిళిత బిందువును 
“క్రేంద్రాభాసము” (లేదా) “గురుత్వకేంద్రము అని అంటారు. 


* త్రిభుజ మధ్యగత రేఖలను కేంద్రాభాసము 2:1 నిష్పత్తిలో విభజించును. 
* Ay); 90 y);C(%3,)3) లు శీర్షాలుగా గల త్రిభుజ 


Kar tn మ 
కేంద్రాభాసము = చాత్ర హా 


55 


x ax+by+c = 0 అను రేఖ ౫- అక్షాన్ని (250) బిందువు వద్ద, y= అక్షాన్ని 
a 


(0, =e] బిందువు వద్ద ఖండించును. 
a 
శో =యిలం సరళరేఖ y - అక్షాన్ని (0, ౦ వద్ద ఖండిస్తుంది. 


అంతర ఖండాలు (Intercepts) : ఒక సరళరేఖ ౫ - అక్షాన్ని (ఇ 0) వద్ద మరియు 
7 - అక్షాన్ని (0, b) వద్ద ఖండిస్తే 

“ఇ ను ౫- అంతర ఖండము అని 

1 ను ?- అంతర ఖండము అని అంటారు. 


లః a+by+c = 0 సరళరేఖ యొక్క ౫- అంతర ఖండము క 


y - అంతర ఖండము ==“ 
Y 






సరేఖీయ బిందువులు (COllinear Points) : 
ఒకే తలంలోని కొన్ని బిందువులు ఒక దత్త సరళరేఖపై * 2 (0,0) 
ఉంటే (వ్యవస్థితమైతే) అట్లాంటి బిందువులను 
“సరేఖీయ బిందువులు” అంటారు. 


* ABC వైశాల్యము = 0 అయితే, 


AB,Cలు సరేఖీయాలు అవుతాయి. 


గీ 3, 6లు సరేఖీయాలు అయితే షై వాలు = p6౮ వాలు = గై 
వాలు. 


* FOE] అకా FA అకా 
[CA|+|AB|=|BC| అయితే గ, 3, C బిందువులు సరేఖీయాలు 
అవుతాయి. 

* AG ,y); B(%9,2):C(%3,3) శీర్చాలుగా గల త్రిభుజము యొక్క 
వైశాల్యము రీ వస్తే నగ స్వా) +903 వ్య) +301 స్యా) 


చదరపు యూనిట్లు. (లేదో 
56 


xX 


క్ష గట్ట ర 


Xx 
లీ = 
క 2 ల 


|| 
7 చ. యూనిట్లు. 








వైశాల్యము దీ త్తే న్నరై X95) చ. యూనిట్లు. 


సరళరేఖ యొక్క విభిన్న రూపాలు (Straight lines in Various forms): 


(1) 


(11) 


(111) 


(iv) 


(v1) 


వాలు లేదా ఉత్పలం రూపము (51006 form) : మూల బిందువు గుండా 
పోతూ, [వాలుగా గల సరళరేఖా సమీకరణము y= 


వాలు-అంతరఖండ రూపము (Slope-intercept form) : ము వాలు 
కలిగి, y - అక్షంపై '౮ అంతరఖండాన్ని చేసే సరళరేఖా సమీకరణము 


y=mx+c 
వాలు-బిందు రూపము (Slope-point form) : ఇ వాలు కలిగి (౫) 
అనే బిందువు గుండా పోయే సరళరేభఖా సమీకరణము 3-౪, = (౫). 


అంతరఖండాల రూపము (Intercepts form) : x - అంతర ఖండము 
“ఇ మరియు y- అంతరఖండము “5 గా గల సరళరేఖా సమీకరణం 
x 


FP = 
స్‌ 1 


మ్‌ [54 


రెండు బిందువుల రూపము (Two point form) : (x,,y,); (x,y) 
అనే రెండు బిందువుల గుండా పోయే సరళరేఖా సమీకరణము 


—y నాగ 
12౫-౫) లేదా) వై = 
£2 


వ త్‌ 
టాల్‌ Yl] 


SY 
pe జ re 





సాధారణ రూపము (General form) : x, y లలో నున్న ప్రథమ పరిమాణ 
సమీకరణము 2(+by+6=0 ; |2|+|b}*0 ఎల్లప్పుడూ ఒక సరళరేఖను 
సూచించును. 


57 


గమనిక : (4, ౫) బిందువు గుండా పోతూ (ము వాలు కలిగిన రేఖను లంబంగా 
ఉండే సరళరేఖా సమీకరణము. 


y-y, = Zl (xx) 
m 
*  24+by+c=0 సరళరేఖకు సమాంతరంగా ఉండే సరళరేఖా సమీకరణము 
+by+k=0 రూపంలో ఉండును. (ఇచ్చట k అనునది స్టిరాంకము) 
*  24by+c=0 సరళరేఖకు లంబముగా ఉండే సరళరేఖా సమీకరణము 
bx-2y+k=0 రూపంలో ఉండును. (ఇచ్చట & స్థిరాంకము) 


క. (6, 1) బిందువు గుండా పోతూ బ+by+6=0 కు సమాంతరముగా ఉండే 
సరళరేఖా సమీకరణము a(x-x )+bly-y,)=0 (లేదా) ax+by=ax,+by, 


*  224by+c=0కు లంబంగా ఉంటూ (౬ y,) బిందువు గుండా పోయే 
సరళరేఖా సమీకరణము blx-x,)-a(y-y,)=0 (లేదా) bx-ay=bx,-ay, 


58 


11. ప్రాథమిక సంఖ్యావాదము 
(Elementary Number Theory) 


రిసంఖ్యలు (Even Numbers) : 2 చే నిశ్శేషంగా భాగింపబడు పూర్ణసంఖ్యలను 
రిసంఖ్యలు అని అంటారు. 


బి 2 


% 


DED } సరిపూర్ణసంఖ్యల సమితి. 

సరిసంఖ్య సాధారణ రూపము “21 

* రెండు సరిసంఖ్యల మొత్తము; భేదము మరియు లబ్ధము సరిసంఖ్యయే 
అగును. 

బేసి సంఖ్యలు (Odd Numbers) : 2 చే భాగించగా “1 శేషము వచ్చు సంఖ్యలను 

బేసిసంఖ్యలు అని అంటారు. 

ప్ర ee } బేసి పూర్ణసంఖ్యల సమితి. 

* బేసి సంఖ్య సాధారణరూపము 21+! (ఇచ్చట “౫ అనునది ఒక పూర్ణసంఖ్య) 

* రెండు బేసి సంఖ్యల మొత్తము మరియు భేదము సరిసంఖ్య అగును. 

* రెండు బేసి సంఖ్యల లబ్ధము బేసిసంఖ్య అగును. 

ప్రధాన సంఖ్యలు (లేక) ప్రధానాంకాలు (Prime Numbers) : ఒకటి కంటె పెద్దదైన 

ప్రతి సహజసంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు 

లేకుంటే అట్టి సంఖ్యను “ప్రధాన సంఖ్య” అని అంటారు. 

గమనిక : ప్రధాన సంఖ్యలను ప్రధానాంకాలు అనికూడా అంటారు. 

BE DAD lhe 18 Lowes 

* 2 అనేది సరిప్రధాన సంఖ్య. 

సంయుక్త సంఖ్యలు (Composite Numbers) : ప్రధాన సంఖ్య కానట్టి సంఖ్యను 

“సంయుక్త సంఖ్య” అని అంటారు. 

aD 4 08009 10 పాపము 

* ప్రతి సంయుక్త సంఖ్యకు కనీసము మూడు కారణాంకాలు ఉంటాయి. 

* (ప్రతి సంయుక్త సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కాక వేరే ఇతర 

కారణాంకము కనీము ఒకటైనా ఉంటుంది. 

* ఒకటి (1) అనేది ప్రధాన సంఖ్య కాదు; సంయుక్త సంఖ్య కాదు. 

59 


fe 
o> 


సహజ సంఖ్యలను పరస్పర వియుక్త ఉపసమితులుగా విభజించగలము. 
(ఇ) {1} (b) (ప్రధాన సంఖ్యలు! (ఎ {సంయుక్త సంఖ్యలు} 


కవల ప్రధానాంకాలు (Twin Prime Numbers) : ఏవేని రెండు (ప్రధానాంకాల 
భేదము 2’ అయితే ఆ ప్రధానాంకాలను కవల (ప్రధానాంకాలు అని అంటారు. 


ame (35 (మనం LT (9, లాటి 


x 


3 


n 
౧ = 1,2,3,4 అయినప్పుడు మాత్రమే 22 +1 అనే రూపంలో ఉన్న 
సంఖ్యలు (ప్రధానాంకాలు అగును. (ఫెర్మా) 


గ 
n= 5 అయినప్పుడు 22 +1 ఒక సంయుక్త సంఖ్య, (అయిలర్‌) 
ఇటీవల వరకు కనుగొనిన ప్రధానాంకాలలో పెద్ద సంఖ్య 21-1, 
దీని యందు 2, 27, 832 అంకెలు ఉన్నాయి. 


2, bలు రెండు సహజ సంఖ్యలైతే +b అనునది సహజ సంఖ్య కావచ్చును, 
కాకపోవచ్చును. కావున సహజ సంఖ్య సమితిలో భాగాహారము 
సంవృతధర్మము కలిగి ఉండదు. 


౩ అనే సహజ సంఖ్యను b అనే సహజ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తే ఇ, ర చే 
భాగింపబడుతుంది. లేక భాజనీయత కలిగి ఉంది అని అంటాము. 


ఇ=ర = మరియు ఒక సహజ సంఖ్య అయితే 1 = b అగును. 


అనగా 240 = ౦ అయ్యేట్లు సహజసంఖ్య ౭ ఉంటే, b, ఇని భాగిస్తుంది 
అంటాము. 


ఏ, ఇని భాగిస్తుంది అని చూపుటకు * అనే గుర్తును వాడుతాము. 


కారణాంకము; గుణిజము (Factor And Multiple) : b అనే సంఖ్య ను నిశ్ళేషంగా 


భాగి 


స్తే ఏను ఇ యొక్క కారణాంకము లేక భాజకము అని అంటాము. 


ఇను b యొక్క గుణిజము అంటారు. 
ఉదా: 24=6x4; 24 యొక్క కారణాంకాలు 6, 4 


24 యొక్క భాజకాలు 6,4 
6, 4 ల గుణిజము 24. 


ప్రతి సహజ సంఖ్యకు 1 కారణాంకము మరియు 1 మిక్కిలి చిన్న 
కారణాంకము. 


ప్రతి సహజ సంఖ్యకు అదే సంఖ్య కారణాంకమౌతుంది. అదే సంఖ్య 
మిక్కిలి పెద్ద కారణాంకము. 
60 


పరిపూర్ణ సంఖ్య (లేదా) శుద్ద సంఖ్య (6166 Number) : ఏదైన ఒక సంఖ్య 
యొక్క కారణాంకాల మొత్తము, ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను పరిపూర్ణ 
సంఖ్య (లేక) శుద్ధ సంఖ్య అంటారు. 


ద న ausanne 
(1) 6యొక్క కారణాంకాలు = {1,2,3,6} 
కారణాంకాల మొత్తము 1+2+3+6 = 12. 
(11) 28 యొక్క కారణాంకాలు = {[1,2,4,7,14,28} 
కారణాంకాల మొత్తము = 1+2+4+7+14+28 = 56 
% ౫ _1 ఒక ప్రధానాంకమైతే 2k -1 ok _1) అనునది ఒక శుద్ధ సంఖ్య 
అగును. 
+ శుద్ధ సంఖ్యలు అన్నియు 2K-Hak =|) రూపంలో ఉంటాయి. 
(అయిలర్‌) 
* సహజ సంఖ్యా సమితిలో 2/5 అనగా bను ఇభాగిస్తుంది అని అర్థం, 
ఇ b యొక్క కారణాంకము. దీనిని 10. తో సూచిస్తాము. 
పరావర్తన సంబంధము (Reflexive Relation) : aRa i.e., 2/1 
సౌష్టవ సంబంధము (Symmetric Relation) : aRb అయినప్పుడు bRa 
సంక్రమణ సంబంధము (11291676 Relation) : 
aRb ; bRa > aRc 
అ, Jb; 0/6౨ 2c 
ప్రతి సౌష్టవ సంబంధము (Anti-Symmerric Relation) : 
aRb ; bBRa- a=b 


ప్రధాన కారణాంక విభజనము (Prime Factorisation) : ఒక సంఖ్యను ప్రధాన 
కారణాంకాల లబ్ధంగా వ్రాయడాన్ని “ప్రధాన కారణాంక విభజన” అని అంటారు. 


61 


అంకగణిత ప్రాథమిక సిద్దాంతము లేక ఏకైక కారణాంక విభజన సిద్దాంతము (గ 
damental Theorem in Arithmetic (or) Unique Prime Factorisation 
Theorem) : ఒకటి కంటె పెద్దదైన ప్రతి సహజ సంఖ్యను ఏకైక (ప్రధానాంకాల 
లబ్ధింగా బ్రాయవచ్చును. 


(ప్రధానాంకాల క్రమములో మార్పు ఉండవచ్చును. దీనినే “అంకగణిత ప్రాథమిక 
సిద్దాంతము” లేక “ఏకైక కారణాంక విభజన సిద్ధాంతము” అని అంటారు. 


ఉదా: 24 = 38x2x2xX2 


* అనునది ఒక సహజ సంఖ్య. 


ఉదా : 
(ij 21 = 7003 
21 గల కారణాంకాల సంఖ్య = (1+1) (1+1) = 4 
21 కారణాంకాల సమితి = (18,721) 
(ij) 48 = 2*x3° 
48 కారణాంకాల సంఖ్య = (4+1) (1+1) = 10 
48 కి గల కారణాంకాల సమితి = {[1,2,3,4,6,8,12,16,24,48} 
గ.సా.కా. (1.0.౯): రెండు సహజ సంఖ్యలకుగల కారణాంకములలో ఉమ్మడిగా 


ఉన్న కారణాంకములలో గరిష్టమైన దానిని ఆ సంఖ్యల గరిష్ట సామాన్య కారణాంకము 
(గ.సా.కా) లేక గరిష్ట సామాన్య భాజకము (గ.సా.భా) అంటారు. 


౫: గరిష్ట సామాన్య కారణాంకము ఏకైకము. 
౫న 2/0 అయితే 1 ఏల గ.సా,కా. ఇ అవుతుంది. 
౫ ఇ 9 సంఖ్యల గ.సా.కా. ౫ అయితే, 

Mma, Mb సంఖ్యల గ.సా.కా. మ అవుతుంది. 


62 


కనిష్ట సామాన్య గుణిజం (క.సా.గు) (౬4:౯ Common Multiple) : రెండు కాని 
అంతకంటె ఎక్కువ గాని సంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్న దానిని కనిష్ట 
సామాన్య గుణిజం (లేక) క.సా.గు. అంటారు. 


* రెండు సంఖ్యల లబ్ధము = కసా,గు. ౫ గ.సా.కా. 


పరస్పర ప్రధాన సంఖ్యలు (లేక) సాపేక్ష ప్రధాన సంఖ్యలు (Relative Prime Num- 
bers) : ఏవైనా రెండు సంఖ్యలకు “1” మాత్రమే ఉమ్మడి కారణాంకమై వేరే ఉమ్మడి 
కారణాంకాలు లేకుంటే ఆ సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు (లేదా సాపేక్ష 
ప్రధాన సంఖ్యలు) అంటారు. 


ఉదా : రి, 15 లు పరస్పర ప్రధాన సంఖ్యలు. 
8, 15 ల గ.సా.కా. 1 


* రెండు పరస్పర ప్రధాన సంఖ్యల క.సా.గు. వాటి లబ్బానికి సమానం 
అవుతుంది. 


ఎందుకంటే సంఖ్యల లబ్ధిము = క.సా.గు. ౫ గ.సా.కా. మరియు 
పరస్పర ప్రధాన సంఖ్యల గ.సా.కా. = 1, 
* రెండు ప్రధాన సంఖ్యలు ఎప్పుడు పరస్పర ప్రధానాంకాలే. 


* రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు ప్రధానాంకాలే కానవసరంలేదు. 


* ఉగ లేక 1 అయితే 2b. 
కాని విపర్యయము సత్యము కాదు. 


అనగా */06 అయితే */ లేక 2/ అనునది సత్యము కానవసరము లేదు. 


గాస్‌ సిద్దాంతము (Gauss Theorem) : 2, b, c అనునవి మూడు సహజ 


సంఖ్యలు. ab; 6౭లు సాపేక్ష (ప్రధానాంకాలు అయితే 6% అగును. 


63 


12. ఎకఘాత ప్రణాళిక 
(Linear Programming) 


కుంభాకార సమితి (0027ల 5౭1) : ఒక తలంలోని సమితి ౫; ౩ Q౬X లకు 
90౬౫ అయ్యేటట్లుంటే దాన్ని “కుంభాకార సమితి” అని అంటారు. 


అనగా తలంలోని ఒక సమితి ౫ కుంభాకార సమితి కావలెనన్న 
Xx లోని ఏ రెండు బిందువులను కలుపు రేఖా ఖండమైనా ౫లో భాగం కావలె. 


ఉదా : ప్రక్క పటంలోని త్రిభుజాకార తలం 
ABC ఒక కుంభాకార సమితి. ఎందుకనగా 
ABC లోని ఏ రెండు బిందువులు * Qలను 
తీసుకున్నా వాటిని కలుపు రేఖా ఖండము PQ, 
AABC లలో భాగమై ఉంది. కావున, 

ఇదే విధంగా 





వ] లు కుంభాకార 
స నమితులను 
మ సూచిస్తాయి. 


లు కుంభాకార 
నమితంలను 
సూచించవు. 





అనుకూల ప్రాంతం (Feasible Region (or) Polygonal Region) : ఒక ఏకఘాత 
ప్రణాళిక సమస్యలోని షరతుల సాధన సమితి ఒక కుంభాకార సమితి (సంవృత 
లేదా వివృత) అవుతుంది. ఈ సమితినే ఏకఘాత ప్రణాళికా సమస్యకు “అనుకూల 
ప్రాంతం” అంటారు. 


ఇందులోని ప్రతి బిందువు ఆ ఏకఘాత ప్రణాళికా సమస్యకి ఒక సాధనమును 
ఇస్తుంది. ఇట్టి సాధనమునే “అనుకూల సాధనము” అంటారు. 


ఏకఫూత ప్రణాళికా సమస్యలు (Linear Programming Problem) : 
౫ ౫ చలరాశుల్లో రేఖీయ అసమీకరణాల్లో వ్యక్తం చేయడానికి వీలయ్యే కొన్ని 


64 


పరిమితులకు లోబడి [= ఐణ+0 (2, bER) ను గరిష్ట (లేదా) కనిష్టం చెయు 
సమస్యలే ఏకఘాత ప్రణాళికా సమస్యలు. 
లక్ష్య ప్ర క్ష ప్రమేయము (లేదా) లాభ ప్రమేయము (Objective Function (or) Profit 
Function) : ఒక ఏకఘాత (ప్రణాళికా సమస్యలోని గరిష్టం లేదా కనిష్టం చేయవలసిన 
ప్రమేయాన్ని “లక్ష్య ప్రమేయం” లేదా “లాభ ప్రమేయం” అని అంటారు. 
గమనిక : రెండు చలరాశుల్లో ఒక రేఖీయ అసమీకరణాల వ్యవస్థలోని అసమీకరణాలు 
పరిమిత సంఖ్యలో ఉంటే, అట్టి వ్యవస్థ సాధనము క్రింది వాటిలో ఏదో ఒకటి 
అవుతుంది. 

(1) సంవృత కుంభాకార బహుభుజి 

(11) వివృత కుంభాకార బహుభుజి 

(1) శూన్య సమితి 
సంవృత కుంభాకార బహుభుజి (Closed Convex Polygon) : పరిమిత శీర్షాలు 
గల ఒక బహుభుజిపైన మరియు అంతరములోని బిందువులన్నింటి సమితి. 
వివృత కుంభాకార బహుభుజి (Open Convex Polygon) : పరిమిత శీర్నాలు 
గల ఒక బహుభుజి ఒక భుజంవైపు తెరిచి ఉంటే అట్టి బహుభుజిపైని మరియు 
అంతరములోని బిందువులన్నింటి సమితిని “వివృత కుంభాకార బహుభుజి” అని 
అంటారు. 
ప్రాథమిక సిద్దాంతము (The Fundamental Theorem) : ఒక సంవృత 
కుంభాకార బహుభుజిలోని బిందువుల వద్ద లక్ష్య ప్రమేయము f= ఖ+0) విలువలను 
గమనిస్తే, [యొక్క గరిష్ట లేదా కనిష్ట విలువ ఆ బహుభుజి యొక్క ఏదో ఒక శీర్షం 
వద్ద లభిస్తుంది. 
తుల్య లాభ రేఖలు (10 Profit Lines) : లక్ష్య 'ప్రమేయంచే నిర్ధారితమయిన 
సమాంతర రేఖలను “తుల్యలాభ రేఖలు” అని అంటారు. 


గమనిక : తుల్యలాభ రేఖలు మూల బిందువు నుంచి దూరం జరిగినకొలది లక్ష్య 
ప్రమేయం fవిలువ పెరుగుతుంది. 


65 


19. ప్రవచనాలు 


(Statements) 


ప్రవచనము (Statement) : ఒక వాక్యము సత్యము గాని, అసత్యముగాని ఏదో 
ఒకటి మాత్రమే అయ్యేటట్లుంటే దానిని “ప్రవచనము” అని అంటారు. 


ఉదా : () సూర్యుడు తూర్పున ఉదయించును. ఈ వాక్యము నిజము. కావున 
ఇదొక ప్రవచనము. 


(ij 2+2 = 6. ఈ వాక్యము అసత్యము. కావున ఇదొక (ప్రవచనము. 


29 

(ఫ్ర * చల = 100 (ప్రవచనము కాదు. ఎందుకంటే ఇది నిజమో కాదో 
తేల్చడానికి మరింత సమాచారం అవసరం. 

* ఒక ప్రవచనం యొక్క సత్యవిలువ ఆ ప్రవచనము సత్యమో; అసత్యమో 
తెలుపుతుంది. 

* ఒక ప్రవచనము సత్యమైతే ఆ ప్రవచనం సత్య విలువ అనీ, అసత్యమైతే 
దాని సత్య విలువ F అనీ చూపుతాము. 


(ప్రవచనాలను ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలయిన 0,౦, ॥....లతో 
సూచిస్తాము. 


గమనిక : ప్రవచనమంటే ఏకకాలంలో T, F సత్య విలువలను కలిగియుండని 
వాక్యము. 


సంయోజకాలు-సంయుక్త ప్రవచనాలు (COnnectives - Compound State- 
Ment) : చాలా ప్రవచనాలు కొన్ని సరళమైన ప్రవచనాలను కొన్ని ప్రత్యేక పదాలతో 
అనుసంధానం చేయడంవల్ల ఏర్పడ్డవే. ఇలా అనుసంధానం చేసే పదాలను 
“సంయోజకాలు” అని అంటారు. 


సంయోజకాలతో సరళ ప్రవచనాలను అనుసంధానము చేయడంవల్ల ఏర్పడే 
ప్రవచనాలను “సంయుక్త ప్రవచనాలు” అని అంటారు. 


** ప్రధానమైన సంయోజకాలు (Basic Connectives) 


వ్యతిరేక ప్రవచనము (Negation of a Statement) : ఒక ప్రవచనము P ఇస్తే 
దాని తరువాత కాదు చేర్చగా వచ్చు మరొ ప్రవచనమే ? యొక్క వ్యతిరేక ప్రవచనము. 
* 0 యొక్క వ్యతిరేక ప్రవచనాన్ని “_? తో సూచిస్తాము. 


66 


* వ్యతిరేక ప్రవచనము లోని “_? యొక్క సత్య పట్టిక, 


వ తిరేక (ప్రవచనము 





ఉదా: (1) P:3ఒక (ప్రధాన సంఖ్య. 
-P:3ఒక ప్రధాన సంఖ్య కాదు. 
ఇచ్చట ఏ యొక్క సత్యవిలువ T. కావున 
=P? యొక్క సత్యవిలువ F. 
(1) :2 ఒక బేసిసంఖ్య 
=P :2 ఒక బేసిసంఖ్యకాదు. 
ఇచ్చట P? యొక్క సత్యవిలువ F కావున _? యొక్క సత్యవిలువ గ 
వైకల్పికము (Disjuncti0n) : ఈ సంయోజకమును “౪ తో సూచిస్తూ “లేదా” అని 
చదువుతారు. 
వైకల్పిక (౪ ) సత్య పట్టిక : 


ప్రక్క పట్టిక నుంది రెందు ప్రవచనాలు 9, 
maureen లను వైకల్చికంతో అనుసంధానం చేయడంవల్ల 


గా గా T ఏర్పడే సంయుక్త ప్రవచనము ౫౪ 6( లేదాథ 

గా F గ | యొక్కసత్య విలువలను తెలుసుకోనవచ్చును. 

F న్‌ గమనిక : ఇచ్చట [లేదా అంటే ౧లేదా 4 

లేదా రెండూ అని అర్థం. 

* రెండు ప్రవచనాల వైకల్పికము ఆ రెండు ప్రవచనాలు అసత్యం 
అయినప్పుడు మాత్రమే అసత్యమౌతుంది. 

సముచ్చయము (Conjunction) : ఈ సంయోజకమును “4 తో చూపుతూ 

“మరియు అని చదువుతాము. 















ప్రక్క పట్టిక విభిన్న p, ల సత్యవిలువల 
కనుగుణంగా మరియు qఇ(p ౫ థు 
సంయుక్త ప్రవచనము యొక్క సత్య 
విలువలను తెలుపుతుంది. 

67 





గమనిక : రెండు ప్రవచనముల సముచ్చయము, ఆ రెండు ప్రవచనాలు 
సత్యమయినప్పుడు మాత్రమే సత్యమవుతుంది. 


అనుషంగికము (Implication or Conditional) : అనుషంగికమును “=” తో 


చూపుతూ, “అయినప్పుడు అని చదువుతారు. నియత (ప్రవచనము 
ల 


T 
న్‌ 
F 
F 






p, ఇల ప్రవచనాలను “=” తో అనుసంధానం 
చేయగా వచ్చే సంయుక్త ప్రవచనము p34 
ను “నియత ప్రవచనం” అని అంటారు. 
దీన్ని “ నుండి ఇవస్తుంది' లేదా 'p 
అయినప్పుడు ర్షి అని చదువుతాము. 


గమనిక : సత్యము, ఇ అసత్యము అయిన సందర్భంలో తప్ప p= ఇ అన్నివేళలా 
సత్యమవుతుంది. 

* ఒక సత్య ప్రవచనం, అసత్య ప్రవచనంను ఇవ్వలేదు. 
ద్విముఖానుషంగికము (లేదా) ద్వినియత ప్రవచనము (Biimplication (or) 
Biconditional) : ద్విముఖానుషంగికమును “ఆ” తో చూపుతూ “అయినప్పుడు 
కేవలం అలా అయినప్పుడు మాత్రమే” అని చదువుతాము. 


ఈ సంయోజకమును కలిగియున్న ప్రవచనమును “ద్వినియత ప్రవచనము 
అని అంటారు. 


నియత ప్రవచనము 


p, లతో ఏర్పడిన ద్వినియత 
ప్రవచనము ఆర్ప ఆ రెండు 
ప్రవచనాలు ఒకే సత్య విలువను 
కలిగియున్నప్పుడు మాత్రమే 
సత్యమవుతుంది. 





అనగా p, ఇలు వ్యతిరేక సత్యవిలువలను కలిగియుంటే p అ ఇ యొక్క 
సత్య విలువ F. 


ఒక నియుత ప్రవచనం యొక్క విపర్యయం; విలోమము మరియు ప్రతివర్తితము 
(Converse; Inverse And Contrapositive of a Conditional) : 

p, ఇలు రెండు ప్రవచనాలు అనుకొనుము. 
(1) “4p ను నియత ప్రవచనము pq యొక్క విపర్యయం అంటారు. 
(ఫ్ర “ర ర్ట ను నియత ప్రవచనము pq యొక్క విలోమము అంటారు. 
(111) “ఇ -ఫ ను నియత ప్రవచనము ఫైిఇరయొక్క ప్రతివర్తితం అంటారు. 


68 


p=q ము చం 
1 |నియత ప్రవచనం, విపర్యయం | విలోమము | సత్రివరితం 


T zt [క్ట 
T T F 
F F క్‌ 
T T IT 






న్‌ 
T 
F 
F 


T gi 
F F 
a FT 
F 7 





పునరుక్తి (1264801007 : కొన్ని సంయుక్త ప్రవచనాలు వాటి సత్యపట్టికలోని చివరి 
నిలువు వరుసలో గౌ మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి ప్రవచనాలను “పునరుక్తి 
ప్రవచనాలు” అని అంటారు. 


ఉదా : “p లేదా 6కానిద అను ప్రవచనం ఒక పునరుక్తి. 





విరోధాభాసము (Contradiction) : ఒక సంయుక్త ప్రవచనము యొక్క సత్య 
పట్టికలోని చివరి నిలువు వరుసలో F మాత్రమే కలిగి ఉంటే అట్టి ప్రవచనాన్ని 
“విరోధాభాసము అని అంటారు. 


ఉదా : (04 (-థు/౧ ((-ఐ౪అ ఒక విరోధాభాసము. 





69 


“రం మరియు ౧ కానిది ఒక విరోధాభాసము. 





తుల్య ప్రవచనాలు (EqUivalenr Statements) : రెండు సంయుక్త ప్రవచనాల 

సత్య పట్టికలు సమానమైతే అట్టి ప్రవచనాలను “తుల్య ప్రవచనాలు” అని అంటారు. 

* గలు రెండు సంయుక్త ప్రవచనాలు తుల్య ప్రవచనాలు అయితే P=Q 
తో సూచిస్తాం. 

ఉదా : ౧ ఏదేని ప్రవచనము అయితే ౧, .(.0)లు (ప్రవచనాలు. 





P=~(~p) 


అపవర్తిత నియమము PVvp=p;PAp=p 
సహచర న్యాయాలు (pyvyvr=pv(qvr) 
(PAQDArT=pA(qAT) 
వినిమయ న్యాయాలు pvq=qvp 
PAqE=qAp 
విభాగ న్యాయాలు | 0౪(64౪) = (9౪ ఖ/4(౪ఖ 
palqvn=(paqv(pAar) 
తత్సమ న్యాయాలు pvf=p;pvtat 
paf=f;pat=p 
పూరక న్యాయాలు | (గ్రరి 4(9) = 
~(-p)r=p;~te=f;~f=t 


డీమోర్డాన్‌ న్యాయాలు 


~(pvDP=(~p)A(~D 
~(pPAD=(~p)v(~q) 





70 


అనిశ్చిత వాక్యము (09౬ 56౬06) : ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చలరాశులు 
గల ఒక వాక్యంలో ఆ చలరాశులను దత్త సమితిలోని ఏదేని నిర్దిష్ట విలువలతో 
ప్రతిక్షేపించినప్పుడు సత్యముగాని, అసత్యముగాని మాత్రమే అయ్యేట్లుంటే ఆ 
వాక్యమును “అనిశ్చిత వాక్యము” అని అంటారు. 


ఆ ్రతిక్షేపణ సమితిని ఆ చలరాశుల ప్రదేశము అంటారు. 


పరిమాపకాలు (QUantifiers) : “అన్నింటికి; 'కొన్నింటికి”; “దేనికి కాదు) “ప్రతి 
ఒకదానికి మరియు ‘కనీసం ఒకటైనా కలదు మున్నగు పద సముదాయాలు 
పరిమాణ భావాన్ని తెలియ చేస్తాయి. 


ఇవి అనిశ్చిత వాక్యంలోని చలరాశులను పరిమాణాత్మకం చేస్తాయి. అందుచేత 
వీటినీ “పరిమాపకాలు” అని అంటారు. 


* అన్నింటికి లేదా “ప్రతి ఒక్కదానికి అను పరిమాపకాన్ని “సార్వత్రిక 
పరిమాపకము అని అంటారు. 


* సార్వత్రిక పరిమాపకాన్ని “౪” తో సూచిస్తాము. 


* కొన్నింటికి లేదా 'కనీసం ఒకటైనా ఉంది అను పరిమాపకాన్ని 'అస్తిత్వ 
పరిమాపకము అని అంటారు. 


దీనిని “౩ గుర్తుతో సూచిస్తాము. 


* కాదు అను పరిమాపకాన్ని “౪” లేదా “3” పరిమాపకాలను ఉపయోగించి 
వ్రాయవచ్చు. 


“71 


14. కరణులు 
(Surds) 


కరణి (416) : ౫) ఒక ధనపూర్ణాంకము 20 మరియు ఒక అకరణీయ సంఖ్య ను 
మరొ అకరణీయ సంఖ్య ॥వ ఘాతంగా వ్రాయ వీలు లేకపోతే [| (లేదా) 
(ఇకు ధన [వ మూలం) ను కరణి (లేదా) రాడికల్‌ అంటారు. 

* 2 అనేది 1వ పరిమాణ కరణి. 


గ" గుర్తును రాడికల్‌ గుర్తు అంటారు. ఇను రాడికెండ్‌ అంటాము. 


* [గ ఒక కరణి అంటే 

(స) ఇ అకరణీయ సంఖ్య (1) ష్‌ కరణీయ సంఖ్య అని అర్ధము. 
1, అకరణీయ సంఖ్య యొక్క కరణీయ వాస్తవ మూలాన్ని “కరణి” అని అంటారు. 
* అకరణి గాని వాస్తవ సంఖ్యను “కరణి” అని అంటారు. . 
౫ ౫2 =) అయ్యే విధంగా ౫ అనే అకరణీయ సంఖ్య లేదు. 


* 2, 40, 5, 72... లు కరణులు మరియు 2, 3, శ 5,..లు 
అకరణియ సంఖ్యలు. 


కరణి పరిమాణము (Order ofa Surd) : షే యందు ను కరణి లేదా రాడికల్‌ 
పరిమాణం అంటారు. 


వర్గ కరణి (౧౬11260 566) : రెండో పరిమాణం గల కరణులను వర్గకరణులు 
అనీ అంటారు. 


రన EEC న. 


ఘనకరణి (01010 514) : మూడో పరిమాణ కరణులను ఘనకరణులు అని 
అంటారు. 


FED సగ క 


72 


* 47, 49 లను నాలుగో పరిమాణ కరణులు (లేదా) చతుర్దపరిమాణ 
కరణులు అంటారు. 


* గి అనేది [వ పరిమాణ కరణి. 


** కరణుల రకాలు (Types of Surds) : 


(ఏ సరళకరణి (SiMple Surd) : ఒకే పదంగల కరణిని “సరళకరణి” 
లేదా “ఏకపద కరణి” అని అంటారు. 


<p CC మా 

(11) మిశ్రమ కరణి (Mixed 566) : 1 ఒక అకరణీయ సంఖ్య, ./5 ఒక 
కరణి అయితే 24/5; &-౪b లను మిశమ కరణులు అంటారు. 
కొన్ని సందర్భాలలో | ని కూడా మిశ్రమకరణి అంటారు. 


ఉదా : Dads 25, 53/14, ఎతు 


(111) సంయుక్త కరణి (Compound Surd) : ఒక కరణి రెండు (లేదా) 
అంతకంటే ఎక్కువ కరణుల మొత్తం లేదా భేదము అయితే దానిని 
“సంయుక్త కరణి” అని అంటారు. 


ఉదా : /2 - 343 +513, TPC NMI Pe 


(౪) ద్విపద కరణి (01000111 566) : రెండు కరణులు గల సంయుక్త 
కరణిని “ద్విపద కరణి” అని అంటారు. 


AEN రా మ 


(౪) సరూపకరణులు (51112 SUrds5) : రెండు కరణులు, ఒకే కరణి 
గుణిజాలు అయితే వాటిని “సరూపకరణులు” అని అంటారు. 


టో పతా అసం పాతు 


(౪ విరూప కరణులు (Dissimilar Surds) : రెండు కరణుల గుణిజాలు 
వేరువేరుగా ఉంటే వానిని “విరూప కరణులు” అని అంటారు. 


ఉదా GD TS 7 aie 


73 


(v1) శుద్ద కరణి (Pure 5416) : ఒక కరణికి ఉన్న కారణాంకము “1” అయితే 
ఆ కరణిని “శుద్ధకరణి” అని అంటారు. 


ఉదా. 0; స లు శుద్ధ కరణులు. 
(లేదా) 
ఒకటి అకరణీయ కారణాంకముగాను, రెండవది కరణిగాను ఉండే కరణిని 
శుద్ధకరణి అంటారు. 


పన్న COO 

రాడికల్స్‌ (కరణుల) న్యాయాలు (Law of Radicals (Surds)) : 

() ॥ ఒక ధన పూర్ణసంఖ్య 2 ఒక అకరణీయ సంఖ్య అయితే ౫ అనేది ౩కు 
౧వ ధనమూలము. 

(1) షస, Yb లు రెండు రాడికల్స్‌ (కరణులు) అయితే స. Yb = Vab 


న 


(ii) V2, [+ లు సమాన పరిమాణం గల రాడికల్స్‌ అయితే మ 


(1) & అకరణీయ నంఖ్య; మరియు మి [లు ధన వూర్ణనంఖ్యలైతే 


yz = ముర = Ym, 


౪) m,n, p లు ధనపూర్ణ సంఖ్యలు; & ధన అకరణీయ సంఖ్య అయితే 


cH. 


0) Wa} =: 


* కరణులను పోల్చేందుకు అవి ఒకే పరిమాణానికి చెంది ఉండాలి. వేర్వేరు 
పరిమాణాల కరణులను పోల్చేందుకు ముందు వాటిని సమాన ఘాత 
పరిమాణాల కరణులుగా వ్రాయాలి. 


* c+byc = (1+0904/0 


* రెండు కరణుల లబ్ధిము ఒక అకరణీయ స సంఖ్య అయితే ఆ రెండు 
కరణులలో ఒక దానిని మరొక దానికి అకరణీయ కారణాంకము 
అంటారు, 


74 


* 1440 కి అకరణీయ కారణాంకము 3 -/p 
* 1_/b కి అకరణీయ కారణాంకము +5 


సంయుర్మ కరణులు (COnjUgare 54769) : గుర్తు (+, -) లో మాత్రమే భేదము 
కలిగియుండే ద్విపదకరణి సమాసాలను సంయుగ్మ కరణులు అంటారు. 


ఉదా : గ్‌ గ్‌ aes లు ఒక దానికి మరొకటి సంయుగ్మకరణి. 
స సంయుగ్మకరణుల మొత్తము; లబ్బాలు అకరణీయ సంఖ్యలు. 
ప a+Yb= c+yd;2cలు అకరణీయ సంఖ్యలు; 


/b:Vd లు కరణులు అయితే 
a=cb=dఅగును. 


7 


15. సంవర్గమానాలు 
(Logarithms) 


సంవర్గమానము (Logarithm) : ౩ ఒక ధన సంఖ్య (1*1;2>0), N ఒక 
ధనసంఖ్య; ౫ ఒక వాస్తవ సంఖ్య, 


= & అయితే; ౫ను 4 ఆధారానికి (భూమికి) సంఖ్య [కు సంవర్గమానము 
అంటారు. దీనిని సాంకేతికంగా log N =X త్రో సూచిస్తాము. 


(లేదా) 
ఇగ = గ్గ అయితే “ ఆధారానికి ౪ యొక్క సంవర్గమానము ౪ అంటారు. 
*  ధనవాస్తవ సంఖ్యలకు మాత్రమే సంవర్గమానాలు నిర్వచింపబడ్డాయి. 
శ షన = అనే సమీకరణాన్ని తృప్తిపరిచే ౫ ఏకైక (ఒకే ఒక) రాశి. కావున 


10క గ! అనేది ఏకైకం. 


ఇన్‌ = గై? 22 0(14ఏ అయితే x= 108] 
ఒకే సంఖ్య సంవర్గమానాలు వేర్వేరు ఆధారాలకు వేరువేరుగా ఉంటాయి. 
ఉదా: 2=64 log, 64 = 6 
4 = 64; log,64=3 
% log 1=0(a * 0) 


ప శూన్యేతర ఆధారానికైనను, ఒకటికి సంవర్గమానము సున్న. 


* ఏ శూన్యేతర ఆధారానికైనను, ఒక సంఖ్య సంవర్గమానము అదే ఆధారానికి 
1 అవుతుంది. 


log a=l 
కి 


a>l;x,>x, అయితే log,x, >log,xX, 


76 


ఈ సందర్భములో ఈ సంవర్గమాన ప్రమేయము ఒక ఆరోహణ 
ప్రమేయము. 


O<a<l;x,>x, అయితే log,x, <log,x, 


ఈ సందర్భములో ఈ సంవర్గమాన ప్రమేయము ఒక అవరోహణ 
ప్రమేయము. 


సంవర్గమాన ప్రమేయము (Logarithmic Function) : gX = N: Bie M: 
wo సమీకరణం లాంటి వాటిచే నిర్వచింపబడిన ప్రమేయాలను “సంవర్గమాన 
(ప్రమేయాలు అని అంటారు. 


. సంవర్గమాన న్యాయాలు (Laws of Logarithms) : 
(i) log. (ab) = log a + log b 


(ii) log, (abc I z)=log a+log b+log c+ ees +log z 
(ii1) log. (-)=log a-log b 
(iv) log a™ =m log a 


n 
loga™ =n.log am 


log a = రక్‌ 





log a log y 
స సా వు. 
1083 102 ot 08.) 1g x 
x log న Fe 
b log b 
logy 
డై = 
logy logx 


717 


yn 
% log i వ. 
X 
i log, axlog bxlog c=1 


log N=x అయితే a* =N అగును. 


గక ౯ 108180 1=1082-1080-1086 


ష్‌ logleb)- log a+log b-log c-logd 
% og 2251 |= ploga+qlogb 


Prd 
x న. | ploga+qlog b-rlogc-slogd 
0 


లాక్షణికం (Characteristic) : ఒక సంఖ్య సంవర్గమానములోని పూర్ణాంక భాగాన్ని 
“లాక్షణికం” అని అంటారు. 


మాంటిసా (1420652) : ఒక సంఖ్య సంవర్గమానంలోని దశాంశ భాగాన్ని 
“మాంటిసా” అని అంటారు. 


ఉదా : log, 16 = 1.2040 ఇందు లాక్షణికం = 1; మాంటిసా = ,2040 . 


10g 2 = 0.3010. ఇందు లాక్షణికం = 0; మాంటిసా = .2040. 


“ log 0.01=-2=2 ; లాక్షణికం =2 

"క సంఖ్యలో “౫ అంకెలుంటే ఆ సంఖ్య సంవర్గమాన లాక్షణికం 
=n-l 

* ఒక సంవర్గమానం లాక్షణికం గ” అయితే ఆ సంఖ్యలో (1+1) అంకెలు 
ఉంటాయి. | 

* దశాంశభిన్నంలో, దశాంశ బిందువు తరువాత '॥ సున్నాలు ఉండి, ఆ 
తరువాత సార్థకాంకాలు వస్తే ఆ సంవర్గమాన లాక్షణికం 12+] 


*  మాంటిసాను సంవర్లమాన పట్టికల నుండి తీసుకోవాలి. 
78 


గమనిక : 


(1) లాక్షణికం ఎల్లప్పుడు ఒక పూర్ణసంఖ్య. అది ధనరాశి లేక బుణరాశి 
లేక 'సున్నాః కావచ్చును. 


(jj) మాంటిసా ఎల్లప్పుడు ధనాత్మకమై 1 కంటె తక్కువ ఉండును. 


(1 ఒక సంఖ్యలో పూర్ణాంక భాగం; దశాంశభాగం రెండూ ఉన్న ఆ సంఖ్య 
సంవర్గమానంలోని లాక్షణికం కనుగోనడానికి, దాని పూర్ణాంకభాగంలో ని 
అంకెల సంఖ్యను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి. 


79 


16. వ్యాపార గణితము 


(Commercial Mathematics) 


(1) నిష్పత్తి; అనుపాతము (Ratio and Proportion) : 


నిష్పత్తి (R110) : ఒకే ప్రమాణములు గల రెండు రాశులను భాగాహారము చేసి 
పోల్చిన వచ్చు సంఖ్యను ఆ రాశుల “నిష్పత్తి” అని అంటారు. 


x 


3k 


2, b అను రెండు రాశుల నిష్పత్తిని 3 (లేదా) 2:b చే సూచిస్తారు. 

:b నిష్పత్తిలో 2, b లను నిష్పత్తి పదములు అంటారు. మొదటి పదము 
“ఖ ను “పూర్వపదము” అని రెండవ పదము '% ను “పరపదము” అని 
అంటారు. 


గమనిక : 


% 


నిష్పత్తి పూర్వ, పర పదాలను సున్నా కాని ఒకే సంఖ్యచే గుణించినా; 
భాగించినా నిష్పత్తి విలువ మారదు. 

నిష్పత్తి పదాలను ఎప్పుడు పూర్ణాంకములుగానే సూచించాలి. 

నిష్పత్తి పూర్వ, పర పదాలలో ఏదో ఒకటి గాని లేక రెండూగాని భిన్నాలు 
అయితే, 

భిన్నాల హారముల క.సా.గు. కనుగొని, ఆ క.సా.గు. చే పూర్వ పర 
పదాలను గుణిస్తే నిష్పత్తి పదాలు పూర్ణాంకాలుగా మారుతాయి. 

నిష్పత్తి పదాలు పరస్పర ప్రధాన సంఖ్యలైతే అనగా పూర్వ, పర పదాలకు 
ఒకటి తప్ప ఏ ఇతర ఉమ్మడి కారణాంకము లేకుంటే ఆ నిష్పత్తి కనిష్ట 
పదాలలో ఉందని (లేక) సూక్ష్మరూపంలో ఉందని అంటారు. 

ఒక నిష్పత్తిని సూక్ష్మరూపంలో రాయడానికి నిష్పత్తి పదాల గ.సా.భా.ను 
కనుగొని, పదాలను ఈ గ.సా.భా. చే భాగించాలి. 

ఒకే ప్రమాణంలో గల రెండు సదృశరాసుల నిష్పత్తి కేవలం ఒక సంఖ్య 
మాత్రమే. ఈ సంఖ్యకు ప్రమాణాలు ఉండవు. నిష్పత్తి విలువ సదృశ 
రాశులను తెలుపు ప్రమాణంపై ఆధారపడి ఉండదు. 

రెండు నిష్పత్తులు సమానమైతే ఆ రెండు నిష్పత్తులలో గల నాలుగు రాశులు 
క్రమంగా “అనుపాతము” లో ఉన్నాయి అంటాం. 

అనగా 2:0 = 66 అయితే 2 b, 6 4లు అనుపాతములో ఉన్నాయి 
అంటాము, 


80 


గమనిక : 2:0 = 6:4అనే అనుపాతాన్ని న అని (లేక) 2:b:::4 చే సూచిస్తారు. 


గమనిక : = అయితే 2,5,6 4లను వరుసగా అనుపాతము యొక్క మొదటి; 


3 


రెండవ; మూడవ; నాల్గవ పదాలు అంటారు. 
అనుపాతము యొక్క మొదటి; నాల్గవ పదాలైన “ఇ మరియు “ర లను 

“అంత్యము” లని, రెండవ, మూడవ పదాలైన 0, 6 లను “మధ్యములు” అని 
అంటారు. 
* నాలుగు సంఖ్యలు అనుపాతంలో ఉంటే, 

అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము అగును. 

అనగా 2:0 = 64 అయితే 16 = 00 అగును. 
* నాలుగు సంఖ్యలు అనుపాతములో లేకపోతే 


అంత్యముల లబ్ధము ¥ మధ్యముల లబ్ధము అగును. 


* 2 0; 0, ంలు అనుపాతములో ఉంటే 5b, లు అనుపాతంలో ఉన్నాయని 
అంటాము. 


గమనిక : 1:0 =b:అయితే 2b, లు అనుపాతంలో ఉన్నాయని అందురు. 
% 2 0, లు అనుపాతంలో ఉంటే 'b'ను ఇల యొక్క “అనుపాత 
మధ్యమము అంటారు. 


శ ఒక, 0లు అనుపాతములో ఉంటే 12-4 అగును. 


స ఇక, 6 4లు అనుపాతములో ఉంటే 4ను 2,b, ల అనుపాథ మధ్యమము 
అంటారు. 


మిశ్రమానుపాతము (1000101) : కొన్ని సందర్భాలలో ఒక రాశిలోని మార్చు 

రెండు లేక అంతకంటె ఎక్కువ రాశులలోని మార్పులతో ఏదో ఒక అనుపాతంలో 

ఉంటుంది. 

1 ఆరాశి మిగిలిన రాశులన్నింటితో అనులోమానుపాతంలో ఉండవచ్చును. 
అప్పుడు ఆ రాశిలోని మార్పును చూపించే నిష్పత్తి = మిగిలిన రాశులలోని 
మార్పులను సూచించే నిష్పత్తులకు బహుళ నిష్పత్తి. 

2) _ ఆ రాశి మిగిలిన రాశులలో కొన్నింటితో అనులోమానుపాతంలోను, 
కొన్నింటితో విలోమానుపాతంలోనూ ఉండవచ్చు. అప్పుడు ఆ రాశిలోని ' 
మార్పును చూపే నిష్పత్తి = అనులోమానుపాతంలో గల రాశుల నిష్పత్తికి, 
విలోమానుపాతంలోగల రాశుల విలోమనిష్పత్తికి గల బహుళ నిష్పత్తి. 


81 


3) _ ఆ రాశి మిగిలిన రాశులన్నింటితో విలోమానుపాతంలో ఉంటే ఆ రాశిలో 
మార్చును సూచించే నిష్పత్తి = మిగిలిన రాశులలో మార్పులను తెలియజేసే 
నిష్పత్తులకు విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. 


అనులోమ చరత్వము (Direct Proportion) : x,y అనే రెండు చరరాశులు వాటి 
మధ్య నిష్పత్తి ఎప్పుడు ఒక స్థిరాంకము K అయ్యేట్లు చరిస్తే అవి “అనులోమ 
చరత్వము” కలిగి ఉన్నాయని అంటాము. 

“కి ను చరత్వ స్థిరాంకము అంటారు. 

గమనిక : ౫, yలు అనులోమ చరత్వము కలిగి ఉంటే, 


=K (లేక) ౫= అగును. 


దీనిని ౫ 4 ౫7తో సూచిస్తాము. 


గమనిక : స్త = న అయినప్పుడు ౫ చరరాశి విలువ పెరిగితే (తగ్గితే) నిష్పత్తి 


విలువ స్థిరముగా ఉండటానికి ౪ చరరాశి విలువ కూడా అనురూపంగా పెరగటం 
(తగ్గటం) జరగాలి. 


విలోమ చరత్వము (Inverse Proportion) : x, 7 అనే చరరాశులు xy = K 
(స్టిరాంకము) అగునట్లు చరిస్తే అవి ఒక దానితో మరొకటి “విలోమ చరత్వము” 
కలిగి ఉన్నది అంటాము. 


గమనిక : ౮ = క అనే సంబంధములో 


“ఒక చరరాశి విలువ పెరిగిన (తగ్గిన) లబ్ధము స్థిరముగా ఉంచుటకు రెండవ 
చరరాశి యొక్క విలువ అనురూపముగా తగ్గును (పెరుగును). 
* ఇను ఒ0 యొక్క విలోమ నిష్పత్తి అందురు. 


లా = నసమీకరణాన్ని =.= (లేదా) ౨- = గా వ్రాయవచ్చును. 
oy (1) 


త్త 7 లు విలోమానుపాతంలో ఉంటే ౫ మరియు y, Ly 
x 
అనులోమానుపాతంలో ఉంటాయి. 


82 


* ౫౪ లు విలోమానుపాతంలో ఉంటే 
ఇరా మరియు ౫౦. అగును. 


* b;cdd బహుళ నిష్పత్తి 20: 06 
* రెండు నిష్పత్తుల సమానత్వమును అనుపాతము అంటారు. 
స్కేలు (6011ల : (ప్రదేశపు నిజ కొలతలకు, ష్లానులోని అనురూప కొలతలకు మధ్యగల 


(చే 


సంబంధాన్ని స్మెలు” అంటారు. 


సూచిక నిష్పత్తి (Representative Ratio) : వ్లానులో రెండు ప్రదేశాల మధ్య 
దూరము మరియు ఆ (ప్రదేశాల మధ్య నిజదూరాల నిష్పత్తిని “సూచిక నిష్పత్తి” 
అని అంటారు. 

అనగా సూచిక నిష్పత్తి = ష్లానులో దూరము : అనురూప నిజదూరము 


సూచిక భిన్నము (Representative Fraction) : సూచిక నిష్పత్తిని భిన్నరూపములో 
సూచిస్తే దానిని “సూచిక భిన్నము” అంటారు. 
ప్లానులో దూరము 
అనురూప నిజదూరము 
గమనిక : సూచిక భిన్నములో లవము ఎప్పుడు ఒకటి (1) గా ఉండవలెను. 


అనగా సూచిక భీన్నము = 


ఉదా : 1 సెం.మీ. = 2 కి.మి అయితే 
సూచిక నిష్పత్తి = 1:2,00,000 


3 1 
సూచిక భిన్నము = 7300000 (2 కి.మీ =2౫1000 మీ. 
= 2౫10000100 సెం.మీ.) 


(11) శాతములు (Pలrంలntక్టes) : 
శాతములు (Percentages) : 100 హారముగా గల భిన్నాలను “శాతములు” అని 
అంటారు. 


గమనిక : 
సామాన్య భిన్నాన్ని శాతముగా మార్చుటకు ఖిన్నాన్ని 100 తో గుణించి, సూక్ష్మీకరించి, 
శాతము యొక్క సంకేతము % ఫలితానికి ఉంచవలెను. 


* శాతాన్ని సామాన్య భిన్నంగా మార్చడానికి శాత సంకేతము % ను తీసివేసి 


iE 
00 తో గుణించి సూక్ష్మీకరించవలెను. 


83 


* శాతము అనగా నూటికి అని అర్ధము. 
* ఒక రాశిలో పెరుగుదల ౪౫ శాతము అయితే, ఆ రాశి పెరిగిన 


విలువను కనుక్కోడానికి దానిని 10:౫ తో గుణించవలెను. 


* ఒక రాశిలో తగ్గుదల *రి౮ొ ఉంటే ఆ రాశి తగ్గిన విలువను కనుగొనుటకు 


(100-x) 


100 తో గుణించవలెను. 





ఆ రాశిని 


In లాభనష్టములు (Profit And Loss) : 


కొన్నవెల (COs Price) : ఒక వ్యాపారి తాను వస్తువులు కొనడానికి పెట్టిన ఖర్చును 
“కొన్నవెల” (కొ.వె.) అంటాము. 
అమ్మినవెల (Selling Price) : వ్యాపారి వస్తువులను అమ్ము వెలను “అమ్మిన వెల” 
(అ.వె.) అంటాము. 
లాభము (౦10 : కొన్నవెల కంటె అమ్మినవెల ఎక్కువగా ఉంటే వ్యాపారికి 
“లాభము” వస్తుంది. 
x లాభము = అమ్మినవెల - కొన్నవెల 
* అమ్మిన వెల = కొన్నవెల + లాభము 
a కొన్నవెల = అమ్మినవెల - లాభము 
నష్టము (1055) : కొన్నవెల కంటె అమ్మిన వెల తక్కువగా ఉంటే వ్యాపారికి నష్టము 
వస్తుంది. 
* నష్టము = కొన్నవెల - అమ్మినవెల 
% ఆ తకం 
కొన్నవెల = నష్టము + అమ్మినవెల 
స అమ్మినవెల = కొన్నవెల - నష్టము 








ము 
Wests Me a 
a 
% శ నష్టము 
నష్టశాతము కౌన్నవెల x 100 


గమనిక : లాభ, నష్టముల శాతములు కొన్నవెలపై నిర్ణయింపబడును. 

* ఒక వస్తువు కొన్న ఖరీదు రూ.0 అమ్మిన ఖరీదు రూ.5; 
లాభశాతము = $% మరియు నష్టశాతము = /% అయితే వీని మధ్య 
సంబంధము. 


84 


(100+బ్ర భజ 100035 





(ప 5= అలల (లేదా) =p 
i: జ్‌ ౮౫902. ౨ 400౫3 
వ 00 (లేదా) 6€=|౧౮-) 


* లాభము లేక నష్టము శాతముగా తెల్పితే కొన్నవెలలో శాతమనియే 
భావించాలి. 


లాభశాతము = వ 


x 100 





a 


100+g 
100 





అమ్మిన వెల = కొన్నవెల ౫ 


గమనిక : కలాభశాతము, నష్టము వచ్చినప్పుడు 8కు బదులుగా -౭ వ్రాసుకొనవలెను. 
అమ్మిన వెల ౫ 100 

100 +లాభశాతము (- నష్టశాతము) 

(1V) వర్తక రుసుము (Marked Price) 


ప్రకటన వెల (0126210206 Price) : వస్తువులు తయారు చేసేవారు, వర్తకులు తమకు 
ఆ వస్తువు గిట్టిన వెలపై కొంత లాభం వేసుకొని “ప్రకటన వెల” నిర్ణయిస్తారు. 
దీనినే “పట్టీవెల”, “క్యాటలాగు వెల” (లేదా) “లిఖిత మూల్యం” (లేదా) “గుర్తించిన 
వెల” అని అంటారు. 

రుసుము (లేదా) డిస్కౌంట్‌ (1009 : కొనే వారిని ఆకర్షించేందుకు ఆ ప్రకటన 
వెలపై కొంత తగ్గించి అమ్ముదురు. ఈ తగ్గింపునే రుసుము (లేదా) వర్తక రుసుము 
(లేదా) ముదరా (లేదా) డిస్కౌంట్‌ అని అంటారు. 

*. రుసుమును ఎల్లప్పుడు ప్రకటన వెలపై లెక్కిస్తారు. 

* అమ్మిన వెల = ప్రకటన వెల - రుసుము (డిస్కౌంట్‌) 


* క్రాన్నవెల = 


* ప్రకటన వెల రూ.M, రుసుము శాతము 4% అయిన రుసుము = Md 
* అమ్మకము వెల _ = ప్రకటన వెల - రుసుము 
=M-M4 
100 
xp __d | _ M100-d) 
= =— 10 


(ఇచ్చట 4 = రుసుము శాతము) 


85 


(V) వద్ది (Interest) : 

అసలు (Principle (P)) : ఒక వ్యక్తి తన అవసరానికై అప్పు తీసుకున్న సొమ్ము 
(లేక) ఇతరులకు అప్పు ఇచ్చిన సొమ్మును “అసలు” అందురు. 

వడ్డీ (౧:౮౮ (1)) : అప్పు తీసుకొన్న సొమ్ముకాక అప్పు ఇచ్చిన వ్యక్తికి అదనంగా 
చెల్లించే సొమ్మును “వడ్డీ” అంటారు. 


మొత్తము (1000609 : నిర్ణీత కాలము తరువాత అప్పు ఇచ్చిన వానికి చెల్లించు 
మొత్తం సొమ్మును “మొత్తము” అని అంటారు. 


* మొత్తము = అసలు + వడ్డి. 

వడ్డీ రేటు (Rare 0f Interest (R)) : అప్పు ఇచ్చువానికి, తీసుకొను వానికి మధ్య 

చెల్లించవలసిన వడ్డీపై కుదిరిన ఒప్పందమును “వడ్డీరేటు” అంటారు. 

స్‌ వద్దీరేటును ఒక యూనిట్‌ డబ్బుకు మరియు ఒక యూనిట్‌ కాలమునకు 
నిర్ణయిస్తారు. 

రేటు శాతము (Rate of Percentage) : సంవత్సరానికి, నూటికి నిర్ణయించే వద్దిని 

“రేటు శాతము” అంటారు. 


గమనిక : వడ్డీ విలువ అనలు, వడ్డీ గేటు వురియబ కాలనటలకు 
అనులోమానుపాతంలో ఉండును. 


వడ్డీ రకములు (Iypes of Interests) : వడ్డీ రెండు రకాలు. 

() బారువడ్డీ; (1) చక్రవడ్డీ 

బారువడ్డీ (Simple Interest) : వడ్డీ కాలమంతా అసలు మీద మాత్రమే వడ్డీ కడితే 
ఆ వడ్డిని “బారువడ్డీ” అని అంటారు. 

* బారువడ్డీ యందు బాకీ తీర్చేవరకు అసలు స్థిరముగా ఉండును. 

శ అసలు శౌ వడ్డీరేటు “౫; కాలము గొ సంవత్సరం అయితే బారువడ్డీ 


_PTR 
100 


చ _ 100XI 
WP వలనో 


sn -100xI 
(ii) R pT 


86 


100% 1 





(iii) T = 


PR 
* మొత్తము (A) = అసలు (0) +వడ్డీ (1 
Le,A=P+1 


చక్రవడ్డీ (0౦10024 Interest) : వడ్డీని అసలుకు కలిపి ఆ మొత్తానికి తరువాత 

సంవత్సరమునకు అసలుగా తీసుకొంటారు. తరువాత సంవత్సరాల్లో అసలు, వడ్డీ 
౧ ట్‌ 

పెరుగుతుంటాయి. ఈ విధానాన్ని “చక్రవడ్డీ” పద్ధతి అంటారు, 


* చక్రవడ్డీ పద్ధతి ప్రకారం మొత్తమునకు సూత్రము 


Nn 
: య్‌ 
A [ట్టి 


ఇచ్చట గ = మొత్తము; P = అసలు; R = ఒక పర్యాయం వడ్డీ కట్టుటకు 

అయ్యే వడ్డీరేటు. 

2 = వడ్డీ లెక్క కట్టవలసిన పర్యాయముల సంఖ్య 

Cae స pl, IR 
గమనిక : 1 సంవత్సరములోపు అయితే & = శ్లో 

ఇచ్చట T కాలము సంవత్సరములలో 


x ata | మ 
చక్రవడ్డీ = AP = P ++] -P అగును. 


(VD భాగస్వామ్యం (Partner Ship) : 


భాగస్వాములు (లేదా) పెట్టుబడిదారులు (P2r6nలూ) : ఒక వ్యాపారాన్ని ఇద్దరి 
కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి నడిపితే, పెట్టుబడి పెట్టు వ్యక్తులను 
“భాగస్వాములు” (లేదా) “పెట్టుబడిదారులు” అని అంటారు. 

మూలధనము (లేక) పెట్టుబడి (Investment (or) Capital) : వ్యాపారము కొరకై 
భాగస్వాములు పెట్టిన పెట్టుబడి ధనమును “మూల ధనము” లేక “పెట్టుబడి” 
(Capital) అని అంటారు. 

ఉమ్మడి వ్యాపారము (Partnership Business) : ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు" 
కలిసి చేయు వ్యాపారమును “ఉమ్మడి వ్యాపారము” అంటారు. దసర “భాగస్వామ్యం” 
అని కూడా అంటారు. 


87 


భాగస్వామ్యం రకాలు (Types of Partnerships) : భాగస్వామ్యం రెండు రకములు 
(1) సామాన్య భాగస్వామ్యం (General Partnership) 
(11) సంయుక్త భాగస్వామ్యం (Compound Partnership) 


x సామాన్య భాగస్వామ్యం యందు పెట్టుబడులు సమాన కాలములకు 
వ్యాపారము యందు ఉంటాయి. 


ఇందులో పొందు లాభముగాని; నష్టమును గాని భాగస్వాములు పెట్టుబడుల 
నిష్పత్తిలో పంచుకుంటారు. 


* సంయుక్త భాగస్వామ్యంలో వేరువేరు పెట్టుబడులు, వేరువేరు కాలములకు 
వ్యాపారమందుంటాయి. 


ఒక్కొక్షని పెట్టుబడి, వాని కాలముల పరిమితి, లబ్ధముల నిష్పత్తిలో లాభమును 
గాని, నష్టమునుగాని పంచుకుంటాయి. 


(171) కాలము = పని (TIME- Work) : 
* [అనువాడు ఒక పనిని 20 రోజులలో చేస్తే. ఒక రోజులో ఆ పనియందు 
20 వ వంతు 2) చేయగలడు (సగటున) 


ఏ ఒక పనిలో శ్రే వ భాగము ఒక రోజులో చేస్తే ఆ పని చేయడానికి 
౨కి 4 రోజులు పట్టును. 


గమనిక : ఒక మనిషి పని చేయగల శక్తి అతడొక పనిని చేయుటకు పట్టుకాలము 
విలోమానుపాతంలో ఉంటాయి. 


(1711) కాలము - దూరము (Time - Distance) : 

* వేగము తగ్గితే కాలము పెరుగును. 

* వేగము పెరిగితే కాలము తగ్గును. 

శ ప్రయాణ దూరము (థి వేగము (9) కాలము (9 ల మధ్య సంబంధము 


దూరము = వేగము ౫ కాలము 
d= 56 
మరియు t= రే ఖ్‌ 


హాం 
క్‌ t 


88 


కై 


(IX) సాపేక్ష వేగము (Relative Speed) : 


ఎదురెదురుగా (వ్యతిరేక దిశలో) ప్రయాణము చేయునప్పుడు 
సాపేక్ష వేగము = వారి వేగముల మొత్తము 

ఒకే దిక్కులో ఇద్దరు ప్రయాణము చేయునప్పుడు, 

సాపేక్ష వేగము = వేగముల భేదము 

ఎదురెదురుగా (లేక) ఒకే దిక్కున ప్రయాణించినప్పుడు వారు 
 మధ్యదూరము 


కలుసుకొనుటకు పట్టు కాలము = సాపేక్ష మ. 


గర గడియారములు (0106వ) : 


గ 


గడియారము యొక్క ముఖ పరిథి 12 భాగములుగా విభజింపబడి 
ఉండును. ప్రతీ ఒక్క భాగము మరల 5 భాగములు చేయబడి ఉండును. 


గడియారములో పెద్దముల్లు నిముషములను; చిన్నముల్లు గంటలను 
సూచించును. 
నిమిషముల ముల్లు పూర్తిగా ఒక చుట్టు తిరుగుటకు 1 గంట కాలము 
పట్టును. 
60 నిమిషముల కాలములో పెద్దముల్లు 360° తిరుగును. 
0 
పెద్దముల్లు నిమషములో శక్టో- = 6 తిరుగును. 
చిన్నముల్లు పూర్తిగా ఒక చుట్టు తిరుగుటకు 12 గంటలు పట్టును. 
చిన్నముల్లు 1 నిమిషములో 39 = మ. తిరుగును 
త న 2 
పేద్దముల్సు చిన్నముల్లుల వేగముల నిష్పత్తి = 6 : శ 
=12:1 
0 0 
ప్రతీ నిమిషమునకు పెద్దముల్లు చిన్నముల్లు కంటే రి -ప్తీ =5క్రీ- 
ఎక్కువగా తీరుగును. 
3 1° 
కావున నిమిషమునకు వాటి సాపేక్ష వేగము =55- 
మధ్య దూరము 


కాలము = 
సాపేక్ష వేగము 


౫ జ్ఞ ౫% 


89 


17. క్షైతమితి 


(Mensuration) 


క్షేత్రమితి (Mensurarion) : క్షేత్రగణితము, రేఖాగణితము పటాల కొలతలకు 
సంబంధించిన శాస్త్రము. పొడవులు, వైశాల్యాలు, ఘనపరిమాణాలను గూర్చి ఇది 
తెలుపుతుంది. 


వైశాల్యము (11౪) : ఒక పటము సరిహద్దుతో (లేదా చుట్టుచేత) ఆవరింపబడిన 
ప్రదేశము కొలతను ఆ సరళ సంవృత పటము యొక్క “వైశాల్యము” అని అంటారు. 


యః 


వైశాల్యమును చదరపు (ప్రమాణాలలో (చ.సెం.మీ., చ.మీ.,.....) లలో 


ఒక మీటరు పొడవు గల భుజం గల చతురస్ర వైశాల్యము ఒక చదరపు 
మీటరు. 


ఒక సెం.మీ. భుజము గల చతురస్ర వైశాల్యము ఒక చదరపు సెం.మీ. 
ఒక దీర చతురస్రం పొడవు * దాని 





7 
వెడల్పు “౮ (ప్రక్క భుజాల i 
పొడవులుగా సూచిస్తే దాని గళ [1 
వైశాల్యము A = ౫b = [b అగును. జా ఈ 
“ఈ భుజము పొడవు గల గ్‌ Yl 
చతురస్ర వైశాల్యము A = 5 AT 

5 


ఒక గది పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 41, 1 అయితే 
(ఫ్ర దాని నాలుగు గోడల వైశాల్యము A = 21(40) అగును. 
(1) గదినేల చుట్టుకొలత = 21 + 2b = 2(40) 

వైశాల్యము = నేల చుట్టుకొలత ౫ గది ఎత్తు, 


గదినేల చుట్టుకొలత “౫ గది ఎత్తు 1 మరియు గది నాలుగు గోడల 
వైశాల్యము గీ అయితే A= ph 


క 
గదినేల h 
చతురస్రాకారంగా ఉంటే గది నాలుగు 7 
గోడలవైశాల్యము A=4h . షష 


- చాలే 
00 


* ABCD దీర్చ 
చతుర[స్రములో 


పొడవు =: 
వెడల్పు = 0 
ABCD పాటు చుట్టు | 





| 
బయట ఒక బాట వుంది. దాని 
వెడల్పు అన్నిచోట్ల '౪ అయితే 


(ఏ లోపలి దీర్హ చతురస్ర వైశాల్యము = !b 

(11) బయటి దీర్గవతురస్ర వైశాల్యము = (1+2%).(b+2w) 
(L+2w)(b+2w)-1b(లేదా) 

= 2w(l+b)+4w 


(1) బాట వైశాల్యము 


2w(l+b+2w) 


అనగా బాట వైశాల్యం = బయటి దీర్హ చతురస్ర వైశాల్యం - లోపలి దీర్హ 
చతురస్ర వైశాల్యము. 

* ABCD ఒక దీర్ధ చతురస్ర ప్లాటు. దాని పొడవు “/’ వెడల్పు “౫ ABCD 
దీర చతురస్ర ప్లాటు లోపల చుట్టు 'ళ వెడల్పు గల ఒక బాట వుంటే 
(1) దీర్భ చతురస్రం D య్‌ 
(ABCD) లోపలి 
కొలతలు /-27౫ 


b-2w అవుతాయి. 





A Dc B 
(12) దీర్చ చతురస్రం (4BCD) వైశాల్యం = [౫b 


(షష) లోపలి దీర్భ చతురస్రం (EFGH) 

వైశాల్యం = (L-2w)x(b-2w) 

(1౪) బాట వైశాల్యం = ! b-([-2w)(b-2w) (or) 
= 2w(l+b-2w) 


91 


౫ దీర్ధఘనము (0౭0016) : G 


ఉదా : అగ్గిపెట్టె; ఇటుక,..... 


గ 


దీర్భ ఘనానికి ఆరు ముఖాలు 

ఉంటాయి. 

దీర్ల ఘనము యొక్క గ 
యి 

ముఖాలు అన్నియు దీర్హ A 

చతురస్రాకారంలో ఉంటాయి. 


దీర్భ ఘనంలోని ఆరు ముఖాలలో మూడు జతల 
ముఖాలు ఎదురెదురుగా ఉంటాయి. 


దీర్ణఘునం అంచు (Edge ofa Cuboid) : దీర్భ ఘనంలోని రెండు ప్రక్క ముఖాలు 
ఒక క రేఖా ఖండంతో కలుస్తాయి. దీనిని “దీర ఘనం అంచు” అంటారు. 


యన 


% 


xk 


దీర ఘనానికి 12 అంచులు ఉంటాయి. 
దీర ఘనానికి 8 మూలాలు (లేదా) శీర్నాలు ఉంటాయి. 
దీర్భ ఘన అంచుల వివిధ పొడవులు మూడు మాత్రమే. 
వీటినే పొడవు; వెడల్పు; ఎత్తు అంటారు. 


దీర్భ ఘనానికి నాలుగు పక్క ముఖాలు ఉంటాయి. ఈ నాలుగు ముఖాల 
మొత్తము వైశాల్యమును దీర్హ ఘనం “ప్రక్మతల వైశాల్యము” (లేదా) 
“పార్వతల వైశాల్యము” అని అంటారు. 


దిర్ధ ఘనం ఆరు ముఖాల మొత్తము వైశాల్యాన్ని దీర్ధ్హఘనం “సంపూర్ణతల 
వైశాల్యము” అంటారు. 


దీర్ధఘనం పొడవు; వెడల్పు; ఎత్తులు వరుసగా 4 0. 1 అయితే దాని 
(1) ప్రక్కృతల వైశాల్యము = 2(40) 

(1) సంపూర్ణతల వైశాల్యము = 2([b+bh+h)) 

(1) దీర్థఘన ఘనపరిమాణము V = [bh 

అనగా దీర్హఘన ఘనపరిమాణము = (భూవైశాల్యం) ఎత్తు. 

౪ దీర్ధఘన ఘనపరిమాణం 
దీర్ధఘన భూవైశాల్యం 





(1౪) దీర్హఘనం ఎత్తు (1) = 


ర్‌! 


92 


శ ఒక లోహపు పెట్టె బయటి కొలతలు వరుసగా 4 0, 1; లోహపు మందము 
“7 అయితే. 


దాని లోపలి కొలతలు 426 0-26 1-2౯ అవుతాయి. 


ఘనము (0406) : ఒక దీర్గఘనంలో పొడవు, వెడల్పు, ఎత్తు సమానమైతే దానిని 
“ఘనము” అంటారు. (లేదా) 


ఒక శీర్గం వద్ద కలుసుకునే సమాన అంచులు గల దీర ఘనమును “ఘనము” 
అంటారు. 


ఉదా : పాచిక; రూవబీక్‌ ఘనం,...... 

* ఒక ఘనం యొక్క అంచు (భుజము) */” అయితే 
(1) ప్రతి ముఖం యొక్క వైశాల్యము = /2 
(1 ఘనం ప్రక్కతల వైశాల్యము = 4/2 

(111) ఘనం సంపూర్ణతల వైశాల్యము = 6/2 

(1౪) ఘనం ఘనపరిమాణము గ) = /3 

(౪) దీర్తఘనం భూవైశాల్యం = /b చ॥ యూ॥ 


యి 


(vi) దీర్ధఘనం అంచుల పొడవుల మొత్తం = 4(1+b+h) (ప్రమాణాలు 


కా 
జ 
లి 


ర్హఘనం కర్ణము = 1/2 2 42 ప్రమాణాలు 


వనం పట్టకము (Prism) : 


పట్టకము (1) : రెండు సర్వసమాన చివరలు కల బహుముఖిని “పట్టకము” 
అంటారు. అంచులు సమాంతరాలు. (అంటే అనురూప శీర్షాలను కలుపు రేఖలు 
సమాంతరాలు). 


ఉదా : చెక్కని పెన్సిల్‌ రూలర్‌, ఘనము; దీర్హ ఘనము,..... 
క్రమపట్టకము (Right Prism) : భూమి, పై భాగాలు సమాంతరతలాలై సమాన 
కొలతలు గల పట్టకాన్ని “క్రమపట్టకము” అంటారు. 


స క్రమపట్టకము ్రక్కభాగాలను ప్రక్కృతలాలు అంటారు. ఇవి సామాన్యంగా = 
దీర్గచతురస్రాలు. 


93 


త్రిభుజాకార పట్టకము (Triangular Prism) : క్రమవట్టకము భూమి 
త్రిభుజాకారంగా ఉంటే ఆ పట్టకాన్ని “త్రిభుజాకార పట్టకం” అంటారు. 


ss 





(ఘనపట్టకం) (దీర్హఘన పట్టకం) (త్రిభుజాకార పట్టకం) 


పంచభుజి పట్టకము (Pentagonal Prism) : క్రమపట్టకము భూమి పంచభుజి 
ఆకారంగా ఉంటే దానిని “పంచభుజి పట్టకము” అంటారు. 


* క్రమ పట్టకం పేరు దాని భూమి ఆకారాన్ని బట్టి వస్తుంది. 
(i) క్రమపట్టకం ప్రక్క తలాల సంఖ్య = పట్టకం భూమి భుజాల సంఖ్య 
(11) క్రమపట్టకం మొత్తం తలాల సంఖ్య (ముఖతలాల సంఖ్య) 
= (ప్రక్క తలాల సంఖ్య + భూమి + కప్పు 
= పట్టకం భుజాల సంఖ్య + 2 
(111) (కమ పట్టకం అంచుల సంఖ్య = పట్టక భూమి భుజాల సంఖ్య ౫౩ 
(1౪) క్రమ పట్టకం అంచుల పొడవుల మొత్తము = 
భుజాలసంఖ్య ౫ ఎత్తు +2 భూమి చుట్టుకొలత (భూ పరిధికి రెట్టింపు) 


అనగా భూమి చుట్టుకొలత “౪; భూమి భుజాల సంఖ్య “గి; అంచుల 
పొడవు 5 అనుకొనిన 
S = nxh+2s. 


94 


x 


(v) (క్రమపట్టకం పక్కతల వైశాల్యము = (a+b+cr+d+......)xh చప్రమాణం 
=pxh (p భూ పరిధి; h పట్టకం ఎత్తు) 
ఒక పట్టక ప్రక్కతల వైశాల్యము “A”; భూ పరిధి “0 ఎత్తు 1) అయితే 


A 


గీ = ph చదరపు యూనిట్లు =) p= 4 


క్రమపట్టక సంపూర్ణతల వైశాల్యము = పట్టక ప్రకృతల వైశాల్యము + 
భూవైశాల్యము + కప్పు వైశాల్యము. 
= (ప్రకృతల వైశాల్యము + 2౫భూవైశాల్యము. 
పట్టకం ఘన పరిమాణము = భూవైశాల్యము౫బత్తు. 


(త్రిభుజాకార పట్టకము (Triangular Prism) : 


(1) త్రిభుజాకార పట్టకం ప్రకృతల వైశాల్యము = ౯౫1 చ. యూనిట్లు 
(p -భూ పరిధి, భూమి చుట్టుకొలత) 
(11) త్రిభుజాకార పట్టకం భూవైశాల్యం = త్రిభుజవైశాల్యం 
(111) త్రిభుజాకార పట్టకం సంపూర్ణతల వైశాల్యం 
= ph +2%భూవైశాల్యం 
= ph +2౫తిభుజాకార భూవైశాల్యం 


పిరమిడ్‌ (Pyramid) : భూమి ఒక చివర బహుభుజియున్ను మరియొక చివర 
శీర్షముగాను, ప్రక్కతలాలు త్రిభుజాలుగానున్న ఘనవస్తువును “పిరమిడ్‌” అంటారు. 


త్రిభుజాలు కలియు బిందువును 
పిరమిడ్‌ శీర్షము అని; 


శీర్షము నుండి భూమికి గీయబడిన 
లంబమును “పిరమిడ్‌ ఎత్తు” అని 
అంటారు. 


క్రను పిరమిడ్‌ (Right Pyramid) : భూమి క్రమబహుభుజియై శీర్షము నుండి 
భూమికి గీయబడిన లంబపాదము బహుభుజ కేంద్రముతో ఏకీభవిస్తే ఆ పిరమిడ్‌ను 
“క్రమ పిరమిడ్‌” అని అంటారు. 


శ. శీర్మము నుండి పిరమిడ్‌ భూమిపైన బహుభుజి భుజాలలో దెనికైనను 


గీయబడే లంబరేఖా ఖండము పొడవును ఆ పిరమిడ్‌ “ఏటవాలు ఎత్తు” 
అని అంటారు. 


95 


(1) 


(11) 


పిరమిడ్‌లోని ఒక్కొక్క త్రిభుజాకార ముఖవైశాల్యము 


= 1 (బహుభుజి భుజము)౫ఏటవాలు ఎత్తు. చదరపు యూనిట్లు. 


పిరమిడ్‌ ప్రక్మతల వైశాల్యము = శ్రే భూపరిధిగఏటవాలు ఎత్తు చ.యూ 


పిరమిడ్‌ ఘనపరిమాణము (17 = శే ౫భూవైశాల్యము౫ఎత్తు. ఘ.యూ 


తూము గుండా గంటకు ప్రవహించు నీటి ఘనపరిమాణము 
= తూము ముఖవైశాల్యం ౫ గంటకు ప్రవహించు నీటి వేగము 
మూతగల పెట్టె (Box with Lid) : 

లోపలి పొడవు = బయటి పొడవు - 2 (చెక్క మందం) 
లోపలి పొడవు = బయటి వెడల్పు - 2 (చెక్క మందం) 
లోపలి ఎత్తు = బయటి ఎత్తు - 2 (చెక్క మందం) 
మూతలేని పెట్టె (Box without Lid) : 

లోపలి పొడవు = బయటి పొడవు - 2 (చెక్క మందం) 
లోపలి వెడల్పు = బయటి వెడల్పు - 2 (చెక్క మందం) 
లోపలి ఎత్తు = బయటి ఎత్తు - చెక్క మందం 

పెట్టెను చేసేందుకు కావలసిన చెక్క ఘనపరిమాణము 

= బయటి ఘనపరిమాణం - లోపలి ఘనపరిమాణం 


త్రిభుజ వైశాల్యము (Area of Triangle) : 


() త్రిభుజ వైశాల్యము = శే భూమి౫ఎత్తు 


గమనిక : త్రిభుజం అల్బకోణము అయిన; 


లంబకోణము అయిన; అధిక 
కోణ (క్రిభుజమైనను ఈ సూత్రము 
సరిపోతుంది. 


96 


(ఫ్ర లంబకోణ త్రిభుజ వైశాల్యము శ 
= స్వ (లంబకోణం కలిగిన భుజాల లబ్ధం) ) 
AABC వైశాల్యం = I BC.AB 

చతుర్జుజ వైశాల్యము (Area of Quadrilararal) : 

శ ABCD చతుర్భుజంలో, ACకి, A 


Br, DQ అను లంబాలు గీయబడ్డాయి. ys 
చతుర్భుజం ABCD వైశాల్యము (౮ 


l 
Pe B 


(ఇచ్చట AC = 4; BP =h,; DQ= hy) 


సమాంతర చతుర్జుజ వైశాల్యము (Area of Parallelogram) 
* ABCD సమాంతర చతుర్భుజ 

వైశాల్యం = 2(AABD వైశాల్యం) 

= ABxDP D C 


* సమాంతర 
చతుర్భుజంలోని 
ఏదేని ఒక A P B 
భుజమును “0 
సూచించి దానిపై T 
ఎత్తును 1 సూచిస్తే 
ఆ సమాంతర 
చతుర్భుజ 
వైశాల్యము A = bh 
అనగా సమాంతర చతుర్భుజ వైశాల్యం = 


భూమి ౫ సమాంతర భుజాల 
మధ్య లంబదూరము. 


A ~?+~tb©™ B 


97 


రాంబస్‌ వైశాల్యము (Area of Rhombus) : 


x 


ఒక రాంబస్‌ యొక్క కర్ణాలు 
4.4, మరియు దాని వైశాల్యము 


అనగా రాంబస్‌ వైశాల్యము = 3౫ 


WO | 


కరాల లబము. 
ల ధ్ర 


రాంబస్‌లో ఒక కోణము 90 అయితే అది 
చతురస్రం అగును. 


చతురస్ర వైశాల్యము (Area of Square) : 


ఖః 


చతురస్రము యొక్క 

ప్రతి భుజము పొడవు 9 మరియు 
దాని వైశాల్యము “A అయితే 
A = రో 


ఒక చతురస్రం యొక్క కర్ణము “4 అయితే 
d? 


దాసి వైశాల్యము = ce 


ట్రేపిజియమ్‌ (Trapezium) : 


ట్రేపిజియమ్‌ సమాంతర 
భుజాలు 1, $ మరియు 

వాటి మధ్య దూరము 1; 
దాని వైశాల్యము A అయితే A 


A= 1 (asb)h 


Fi 
వ్‌ 


అనగా ట్రెపిజియం (సమలంబ చతుర్భుజం) వైశాల్యము 


1 


౨ (సమాంతర భుజాల మొత్తము౫వాటి మధ్య దూరము) 


మరియు సమాంతర భుజాల మధ్య దూరము } = -డ- 


08 


a+b 


గమనిక : 


(i) చతురస్రములో కర్ణములు నా 

పరస్పరము లంబసమద్విఖండన 6 
చేసుకొంటాయి. మరియు న. 
సమానములు. 


అనగా ACL"BD; AC =BD A 


(J) రాంబస్‌లో కర్ణములు పరస్పరం 


య 


లంబసమద్విఖండన చెసుకొనును. B 
కాని సమానములు కావు. 


అనగా ACL1"BD; AC = BD స 


(iii) దీర్చ చతురస్రంలో కర్ణములు సమద్విఖండన చేసుకొంటాయి. మరియు 
సమానములు. 


(1౪) సమాంతర చతుర్భుజములో కేవలం కర్ణములు సమద్విఖండన మాత్రమే 
చేసుకొనును. కాని సమానములు కావు. 


(౪)  ట్రేపిజియమ్‌లో కర్ణములు కేవలం ఖండించుకొంటాయి. 


వృత్తము (0161ల) : ఒక తలంలోని ఒక స్టిరబిందువు నుండి సమాన దూరంలో 
గల ఆ తలంలోని బిందువుల సమితిని “వృత్తము” అని అంటారు. 


గమనిక : వృత్తము సమతలాన్ని మూడు బిందువుల సమితులుగా విభజిస్తుంది. 
అవి : 


(1) వృత్తం వెలుపల గల బిందువుల సమితి. 
(1) వృత్తం లోపల గల బిందువుల సమితి. 
(111) వృత్తం పైన గల బిందువుల సమితి. 
* ప్రక్క పటంలో 
+౫ 0 వృత్త కేంద్రం 
-౨ 0గవృత్త వ్యాసార్థం 





“3: EFS బ్యా 
౨  CD౬క వ్యాసము 
6 ౪ల మధ్యగల వృత్త భాగాన్ని CE చాపం అంటారు. 
99 


౫ Eడజ్యా రేఖ; EF చాపరేఖలచేత ఆవరింపబడిన ప్రదేశాన్ని వృత్తఖండం 
అంటారు. 


౫ చాపం 48; రెండు వ్యాసార్థాలు OA, 0B లచే ఏర్పడు ప్రాంతాన్ని వృత్త 
సెక్టారు అని అంటారు. 
వృత్త కేంద్రము (Centre of Circle) : స్థిర బిందువును వృత్త కేంద్రం అంటారు. 


వృత్త వ్యాసార్ధము (Radius of Circle) : వృత్త కేంద్రము నుండి, వృత్తం ఏ 
బిందువుకైనా గల మధ్య దూరాన్ని ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అందురు. 


జ్యా (Chంrd) : వృత్తంపైని ఏ రెండు బిందువులనైనా కలుపు రేఖాఖండాన్ని వృత్త 
జ్యా అంటారు. 

వృత్త వ్యాసము (Diamerre of a Circle) : వృత్త కేంద్రము గుండా పోవ్ల ఏ 
జ్యానైనా “వృత్త వ్యాసము” అంటారు. 

గమనిక : వృత్త వ్యాసము వృత్త జ్యాలన్నింటి కంటె పెద్దది. 

చాపము (1:0) : వృత్త భాగాన్ని ఆ వృత్త “చాపము” అని అంటారు. 


గమనిక : 
* జ్యా వృత్త అంతరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆ భాగాలను 
= | ఖండాలు అని అంటారు. 


ప్రతి ఖండము ఒక జ్యా చేతను; ఆ చాపంచేతను ఆవరింపబడి ఉంటుంది. 


* ప్రతి వ్యాసము వృత్తాన్ని రెండు సమాన వృత్త ఖండాలుగా విభజిస్తుంది. 
ఈ భాగాలను “అర్థ వృత్తాలు” అంటారు. 


* ఒక వృత్తంలో ఒక చతురస్రం అంతర్లిఖించబడితే, 
చతురస్ర కర్ణం వృత్తంను రెండు సమాన 
అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. 
వృత్త సెక్టారు (త్రిజ్యాంతరము) (Sector of Circle) : 


రెండు వ్యాసార్థాల చేతను, వాటి చివరలచే ఏర్పడిన చాపంచే ఆవరింపబడిన 
ప్రదేశాన్ని “వృత్త సెక్టారు” అని అంటారు. 


* ఒక వృత్త వ్యాసము “౮; దాని వ్యాసార్ధము 1 అయితే 


d 
d=2r (or) I= 


100 


వృత్త పరిధి (Circumference ofa Circle (or) Perimeter of a Circle) : వృత్తం 
పొడవును వృత్త పరిధి అందురు. 


S(Pie M:-1 మ 
హంత వె 


* అనగా = క్‌ 7; వృత్త పరిధికి; దాని వ్యాసానికి గల నిష్పత్తిని “11” అంటారు. 


* C= 1.4 అనగా వృత్త పరిధి = ౫ వృత్త వ్యాసము. 
* C= 211rఅనగా వృత్త పరిధి = 23 ౫ వృత్త వ్యాసార్ధము. 
ree 


{= 


21 
11 విలువ (121460 1) : సంఖ్య 11 విలువ సుమారు = 

* [1 అకరణీయ సంఖ్య కాదు. ఇది ఒక కరణీయ సంఖ్య 

త స్య సంఖ్య శ ౨2 అనేది 1] కి సవరించిన అకరణీయ స సంఖ్య మాత్రమే. 


* 11 కి మరొక సుమారు అకరణీయ విలువ = 3.1416 


* [1 క్రి మరొక సుమారు అకరణీయ విలువ = 25 
శ్‌ భాస్మరా చార్యుడు 11 విలువ ల! అని గణించాడు. 


డే £ 
ఒక అర్థవృత్తం యొక్క వ్యాసార్ధము “17 అయితే 
దాని చుట్టుకొలత = 21+ 111 


= (2+ 01 
= ౩6, = 18g A 0-* r <— B 
7 7 


2 
mL 
అర్థ వృత్తవైశాల్యము = WE 


వృత్త వైశాల్యము (Area of Circle) : “r’ వ్యాసార్ధము గల వృత్తము యొక్క వైశాల్యము 
“గి అయితే 
101 


9 
A= 12 (లేదా) A= యా అగును, 


2 
* వృత్త పరిధి = ంఅయితే ఆ వృత్తం యొక్క వైశాల్యము (గ) = శ 


* వృత్త వైశాల్యము “4 అయితే దాని పఠిధి C= 2/74 


ఏకకేంద్ర వృత్తాలు (0020016 Circles) : ఒకే 
కేంద్రము గల వృత్తాలను “ఏకకేంద్ర వృత్తాలు” అని 
అంటారు. 


వృత్తాకార కంకణము (Circular Ring) : రెండు ఏక కేంద్ర వృత్తాల మధ్యగల 
ప్రాంతాన్ని “వృత్తాకార కంకణం” (లేదా) “కంకణం” (లేదా) “అన్యులస్‌” (లేదా) 
“అంగుళ్యాకార స్థలం” అంటారు. 


కంకణం నిడివి (లేదా) కంకణం వెడేల్పు (11411 of the Ring) : రెండు ఏక 
కేంద్రవృత్తాల వ్యాసార్థాల భేదాన్ని “కంకణం నిడివి” అని అంటారు. 
డే జవ, ఎని... ధ్‌ 
పెద్ద వృత్త వ్యాసార్ధము 'R; చిన్న వృత్త వ్యాసార్ధము “? అయిన రెండు 
వృత్త వ్యాసార్ధాల భేదము “కంకణం వెడల్పు” అవుతుంది. 
w= R-r 


* ఒకే కేంద్రము కలిగి ఒకే తలంలో 
గల బయటి, లోపలి వృత్త 
వ్యాసార్థాలు వరుసగా 1 [ మరియు 
వాటిచే ఏర్పడిన కంకణ వైశాల్యము 


Aఅయితే 





A= [[ష2 -[1[0 
=II(R*-r) 
= [1-001-9 
*A =IIR+nw (౧ w= నిడివి = షఫి 
= [r+ ww 


102 


సెక్టారు (లేదా) త్రిజ్యాంతరం (56600 : ఒక 
వృత్త చాపంచేతను, ఆ చాప చివరలను 
కేంద్రంతో కలిపే రెండు వ్యాసార్థాల చేతను 
ఆవరింపబడిన ప్రదేశమును “సెక్టారు” అని 
అంటారు. 





గమనిక : పటంలో [కి చాపం చేతను; OA,OB వ్యాసార్థాల చేతను బంధింపబడిన 
సెక్టారును 013 సెక్టారు అంటారు. £A0B ని చాపం “1 కేంద్రము '0 వద్ద 
ఏర్పరచిన కోణం అవ 


గమనిక; వృత్తం నుండి సెక్టారు 0AB ని వేరుపరచిన 
అది కూడా సెక్టారే అవుతుంది. 
* రెండో సెక్టారు కోణము అధికతర కోణము. 


* అర్హ వృత్తము కూడా సెక్టారే, 
ఢి జ్‌ టు 


Ke 
7 వ్యాసార్ధము గల వృత్త 


సెక్టారు, దాని చాపము 

పొడవు !’ చాపము 

వృత్త కేంద్రము వద్ద చేయు థ్‌ 
కోణము ౫ అయితే ళో 


(1) సెక్టారు వైశాల్యము A= మా అ 
lJ 
A = pir 
[= 7p 2m 


(11) సెక్గారు చుట్టుకొలత = 2]4/= ఉ+ / 
o అర్థవృత్తంలోని సెక్టారు కోణము 180" 


* దీర్ధ చతురస్రం నందలి పొడవు, వెడల్పునకు సమానం చేసిన అది 
చతురస్రం అగును. 
* రాంబస్‌లో ఒక కోణం 90 అయితే అది చతురస్రం. 
* ప్రతి కోణము సమానంగా గల సమాంతర చతుర్భుజం ఒక దీర్భ చతురస్రం. 


103 


చతురస్రంలో కర్ణము రెండు లంబకోణ సమద్విబాహు త్రిభుజాలుగా 
విభజిస్తుంది. (దీర్చ చతురస్రంలో కాదు) 


చతురస్ర కర్ణాలు ఆ చతురస్రంను నాలుగు లంబకోణ సమద్విబాహు 
త్రిభుజాలుగా విభజిస్తాయి. 


త్రిభుఒంలోని ఏ రెండు భుజాల మొత్తము అయిన మూడవ భుజము 
కంటె ఎక్కువ. 


త్రిభుజములోని ఏ రెండు భుజాల భేదమైన మూడవ భుజము కంటె తక్కువ. 


సమద్విబాహు త్రిభుజములో సమాన భుజాలకు ఎదురుగా గల కోణములు 
సమానాలు. . 


ఏదేని ఒక త్రిభుజము నందు ఒకటి కంటె ఎక్కువ లంబకోణములు ఉండవు. 


ఒక లంబకోణ టత్రిభుజములో లంబకోణము పోను మిగిలిన రెండు 
కోణముల మొత్తము 90° గా ఉండును. జె జ్ర 


ABCD చతురస్రంలో 


కరాలు AC, BD లు 0’ వద గ్‌ 
ది (0 


ఖండించుకుంటే £A0B = 90. Ws 


ABCD చతురస్రంలో గCకర్ణము అయితే BAC = 45°. 


క్రభుజము యొక్క మూడు భుజములు తెలిసినప్పుడు దాని వైశాల్యము 
కనుగొను పద్ధతిని క్రీ.శ. మొదటి శతాబ్దంలో గ్రీకు గణిత శాస్త్రవేత్త 
“హీరోన్‌” కనిపెట్టాడు. 


హిరోన్‌ సూత్రము : 2, b, లు (త్రిభుజ భుజాలైతే 


త్రిభుజ వైశాల్యము = /S(S-a) (S-b)(S-c) 


దీనిలో $ = aib+e (5 అనేది అర్ధచుట్టుకొలత) 


లంబకోణ సమద్విబాహు త్రిభుజములో కోణములు (4కి, 45°, 90°) 
1:1:2 నిష్పత్తిలో ఉంటే; 





- 104 


ఆ కోణముల ఎదుటి భుజములు 1:1: /2 నిష్పత్తిలో ఉంటాయి. 


* లంబకోణ సమద్విబాహు 
త్రిభుజంలో కర్ణము భుజమునకు 
*2 రెట్లు ఉండును. 
అనగా h=1/2 యూనిట్లు 


a 


* లంబకోణ సమద్విబాహు క్రిభుజవైశాల్యము =? చదరపు యూనిట్లు 


* త్రిభుజములోని కోణాలు (80% 60°, 90) 1:2:3 నిష్పత్తిలో ఉంటే 


* సమబాహు త్రిభుజములో కోణాలు (60, 60°, 60°) 1:1:1 నిష్పత్తిలో 
ఉంటే వాటి భుజాలు 1:1:1 నిష్పత్తిలో ఉంటాయి. 


శ ౫ యూనిట్లు భుజముగా గల సమబాహు త్రిభుజం ఎత్తు టా. యూ. 


* సమబాహు త్రిభుజము యొక్క భుజము ౫ అయితే దాని 


వైశాల్యము= 1322 చదరపు యూనిట్లు. 


4 
స్తూపము (612646) : ప్రక్క తలాలు 
వక్రతలాలు, చివరలు సర్వసమాన వృత్తాలుగా 
ఉంటే వాటిని వృత్తాకార స్థూపాలు అంటారు. 
వృత్తాకార స్టూపాలనే సూక్ష్మంగా “స్తూపాలు” 
అంటారు. 
వీటి వృత్తాకార చివరల మధ్య బిందువులను 
కలుపు రేఖ భూమికి లంబంగా ఉంటే ఆ 
పటాన్ని క్రమ వృత్తాకార స్టూపం (లేదా) 
క్రమస్థూపం అంటారు. 


p> 1 ఈ 


* ఒక క్రమపట్టకం భూములు వృత్తాకారంగా ఉంటే అది “స్థూపము” 


అవుతుంది. 
గ్‌ స్థూపము కూడా ఒక పట్టకమే. 


105 


* స్టూపము ప్రక్మతల వైశాల్యము = 2h. చదరపు యూనిట్లు. 


(ఇందులో P వృత్తాకారంలో నున్న స్థూపం భూమి చుట్టు కొలతను 
[స్తూపం ఎత్తును సూచిస్తాయి) 


ee స్థూపం భూవ్యాసార్ధము “5 ఎత్తు “1 అయితే, 
() స్థూపము భూ చుట్టుకొలత = 2 యూనిట్లు 


(ii) స్థూపము ప్రక్షతల వైశాల్యం = 27h చదరపు యూనిట్లు 


(1) స్థూపము భూ వైశాల్యం శఇ2 చదరపు యూనిట్లు 
(iv) స్థూప సంపూర్ణతల వైశాల్యం = వట్రుతల వైశాల్యము + 2 ౫ భూ.వై 


= 2th +22 


= 27౯ (h+1) చదరపు యూనిట్లు 
(v) స్థూప ఘనపరిమాణము (౪) = స్థూప భూవైశాల్యం ౫ ఎత్తు 
wis mr? h 
** సల్ల స్థూపం ఘనపరిమాణము (౪) = IIR +౧(R-౧॥ ఘ.యూ 
= గక ఘ.యూ 
** శంకువు (Cం౧ల : Vv 
క్రనువృత్త శంకువు (Right Circular Cone): 


ఒక జ్యామితి వస్తువు. దీని అడుగుభాగం ఒక 
వృత్తం. దీనికి పై భాగాన శీర్షం ఉంటుంది. 


(లేదా) A 


శంకువు శీర్షం 17 V నుంచి శంకువు భూమికి గీయబడిన లంబము VC. 


ఈ లంబము శంకువు భూమి కేంద్రము గుండా పోవుచున్న ఆ శంకువును “క్రమవృత్త 
శంకువు” అని అంటారు. 


VC ని శంకువు అక్షం అంటారు. 


VAను శంకువు ఏటవాలు ఎత్తు అంటారు (దీనిని / లేదా $తో సూచిస్తాం) 
CAను శంకువు భూవ్యాసార్థం అంటారు. (దీనిని [తో సూచిస్తాము) 


106 


* DVCA లంబకోణ త్రిభుజము. కావున [2 12,2 


గుల్ల శంకువు (Hollow Cone) : OP 
రేఖా ఖండముచే జనింపబడిన 
శంకువు తలం శంకువు ప్రక్క 
తలాన్ని గుల్ల (బోలు) శంకువు 
అంటారు. గుల్ల శంకువుకు 
భూవ్యాసము (సమతలం వద్ద కల 
మధ్య దూరము) ఉంది. కాని 
మందం లేదు. 


ఘన శంకువు (501141 Cone) : శంకువు వట్రుతలం, దాని వృత్తాకార సమతల 
భూమిచే పరివృత్తమైన రోదసిలోని పటమే ఘన శంకువు. 
** ఒక శంకువు యొక్క ఏటవాలు 

ఎత్తు =4భూ వ్యాసార్ధము =r; 

మరియు నిలువు ఎత్తు = ॥ అయితే / 


స చు 
/ h +r rN 
(11) శంకువు భూ వైశాల్యం (శీ = nr? చ.యూ a 
(iii) శంకువు ప్రక్కృతల వైశాల్యము = mil 
= 2/12 +12 చదరపు యూనిట్లు 
(iv) శంకువు సంపూర్ణతల వైశాల్యము = ప్రక్కతల వైశాల్యం + భూవైశాల్యం 
2 





= TU +r 


= ?గ(+0 


ణా ల fn2+22 +r|5 యూ 


() శంకువు ఘనపరిమాణము (7 = మ్న్‌ స్థూపం ఘనపరిమాణం 
l 
3 


గోళము (Sphere) : ఒక జ్యామితి వస్తువు. 
అంతరాళంలో ఒక న్సిర బిందువు నుం 
సమానదూరంలో చలించు విందు సముదాయమ 


107 





గోళ కేంద్రము (Centre of Sphere) : గోళంపై కల ప్రతి బిందువు ఒక స్థిర 
బిందువు నుండి సమాన దూరములో ఉండే బిందువు. అట్టి స్థిర బిందువును “గోళ 
కేంద్రము” అంటారు. 


గోళ వ్యాసార్ధము (Radius of Sphere) : గోళ కేంద్రము నుండి గోళంపై గల 
బిందువుకు గల దూరము. దీనిని ౯ తో సూచిస్తాము. 


గోళ వ్యాసము (Diameter of Sphere) : గోళ కేంద్రము గుండాపోవు రేఖా ఖండాన్ని 
“గోళ వ్యాసము” అని అంటారు. దీనిని “4 తో సూచిస్తాము. 


d=2r 
గుల్ల గోళం (Hollow Sphere) : కేంద్రం నుండి స్థిర దూరంలో గల అంతరాళ 
బిందువులచే ఏర్పడిన ఆకారము. 


ఘనగోళము (50114 Sphere) : అంతరాళంలో ఒక గోళంచే ఆవరింపబడియున్న 
ప్రదేశాన్ని “ఘన గోళము” అంటారు. 


ఇచ్చట ఘనగోళం కేంద్రము గోళానికి చెందుతుంది 
ఉదా : గోళీలు. 

(Hemi-Sphere) : a 
గోళ కేంద్రము గుండా పోవు 


సమతలం గోళాన్ని చేసిన 
రెండు భాగాలలో ఒకటి. 


గమనిక : అర్థగోళం యొక్క సమతల భాగాన్ని “భూమి” అంటారు. ఇది 
వృత్తాకారంగా ఉంటుంది. 


గోళాకార షెల్‌ (లేదా) గోళ కర్పరం (Spherical Shell) : రెండు ఘనగోళాల 
భేదము. 


షెల్‌ మందం ఆ ఘనగోళాల వ్యాసార్థాల భేదము. 


* గోళం కేంద్రము గోళానికి చెందిన బిందువు కాదు. గోళం ఒక ఉపరితలం. 
దానికి మందము లేదు. 


* క గోళాన్ని ఒక సమతలంచే ఎచ్చట ఖండించినను ఏర్పడు మధ్యచ్చేదాలు 
వృత్తాలు. 


** గోళ్లను వ్యాసార్ధము “7 అయితే 


108 


(0 గోళం ఉపరితల వైశాల్యము A = శ? చదరపు యూనిట్లు = 1742 


(11) అర్ధగోళం ఉపరితల వైశాల్యము = 2 
(ii) గోళం ఘనపరిమాణం (V) = 4m Ree 


(iv) అర్థగోళ సంపూర్ణతల వైశాల్యము = 2 712 (యూనిట్లు 
శశ గుల్ల అర్థగోళం (గిన్నె ఆకారంలోనున్న) (Hollow Hemi - Sphere) : 


ఉ2 


<1] 


వెలుపలి వ్యాసార్ధము =R 
లోపలి వ్యాసార్ధము = 1 అయితే 





(i) అర్ధగోళంగా ఉన్న చిప్ప ఘనఫలం 





ఘనపరిమాణం (గ) = 2nRs-2np 


(V) = 27 (1-లి యూనిట్లు. 


(11)  అర్థగోళ వెలుపలి ఉపరితల వైశాల్యము = 27 షైచదరపు యూనిట్లు 

(షస) - అర్థగోళ లోపలి ఉపరితల వైశాల్యం = 27౯ చ.యూ. 

(1) కంకణ అంచు వైశాల్యము = 7(R2-r) చ.యూ. 
(అర్ధగోళ ఉపరితల కంకణ వైశాల్యం) 


(౪  సంపూర్ణతల వైశాల్యం = బయటి ఉపరితల వైశాల్యం + లోపలి ఉపరితల 
వైశాల్యం + కంకణ వైశాల్యం 


= RrR+ 272+ r(R2-2)] చదరపు యూనిట్లు 
= 7(3R%42) చదరపు యూనిట్లు 


109 


18. బహుపదులు 
(Polynomials) 


* ax=0; neN అవుతూ a+ lon + 
(స్థిరపదము) రూపంలో ఉండే బీజీయ సమాసాన్ని చలరాశి *లో 1వ పరిమాణ 
బహుపది అంటారు. 

బహుపదుల సమితిపై సంకలన పరిక్రియ ధర్మాలు : 

(1) సంవృత న్యాయము (Closure Property) : A, B © బహుపదులైతే 
A+B కూడా ఒక బహుపదియే. 

(1) వినిమయ ధర్మము (Commutative Property) : A, B లు ఏవేని 
బహుపదులయితే A+B = B+A. 


(11) సహచర ధర్మము (Associative Property) : A, క, Cలు ఏవేని బహుపదులు 
అయితే (A+B)+C = A+(B+C). 
(1౪) తత్సమ ధర్మము (Identity Property) : ఉఒక బహుపది అయితే 
A+0=0+A=A. 
ఇచ్చట 0 సంకలన తత్సమము. 
(౪) విలోమ ధర్మము (Inverse Property) : ప్రతి బహుపది A కి అనుగుణంగా - 
A అనే బహుపది A+(-A) = (-A)+A = 0 అయ్యేట్లు ఉంటుంది. 
ఇచ్చట -A; Aకి సంకలన విలోమము. 
** బహుపదుల సమితిపై గుణకార పరిక్రియ ధర్మాలు : 
(1) సంవృత ధర్మము : A, 8 లు బహుపదులైతే గక కూడా ఒక బహుపదియే. 
(1) వినిమయ ధర్మము : A, 3 లు బహుపదులు అయితే [లై = BxA. 


(111) నహ చర ధర్మము : A,B, Cలు ఏవేని బవువదులు అయితే 
(AxB)xC = Ax(BxC) 


(1౪) తత్సమ ధర్మము : ప్రతి బహుపది గీకి, ముగ = 1%A = A. ఇచ్చట “1” 
గుణకార తత్సమం. 


(౪) విభాగ న్యాయము : A, B, లు ఏవేని బహుపదులు అయితే 
Ax(B+C) = AxB + AxC 


110 


గమనిక : ఏకపది ౫ యొక్క విలోమము - 
i బహుపది కాదు. 
* బహుపదుల సమితిలో బహుపదులకు గుణకార విలోమాలు లేవు. 
* బహుపదుల గుణకారంలో లబ్ధం యొక్క పరిమాణం గుణ్యగుణకముల 
పరిమాణాల మొత్తానికి సమానం. 
* భాగఫలము యొక్క పరిమాణం = విభాజ్య పరిమాణం - విభాజక పరిమాణం. 
* బహుపదులు భాగహార విశేషవిధి న్యాయాన్ని పాటిస్తాయి. 
అనగా విభాజ్యం = విభాజకము ౫ భాగఫలం (విభక్తం) + శేషం. 
ప్రత్యేక లబ్బాలు (Special Products) : 
(a+b)? = a2+2ab+b? 
(a-b)? = a2-2ab+b? 
(a+b)(a-b)= 22-02 
a+b} = (a+b)(a?-ab+b2 
a3-b? = (a-b) (a2+ab+b2) 
(a+b)? = a+3a2b+3ab2+b3 
(a-b): = a}-3a%b+3ab?-b? 
(a+b+c)? = a2+b2+c2+2ab+2bc+2ca 
(a+b+c)(a?+b2+c2-ab-bc-ca) = a*+b’+0-3abc 
(xta)(x+b) = 2+(a+b)x+ab 
(ax+b)(c+d) = acx+(ac+bd)x+bd 
(xta)(x+b)(x+c) = W+(atb+c)x+(ab+bc+ca)x+abc 
శ 7 చలరాశుల్లో మొదటి తరగతి సమఘాత సమాసము యొక్క ప్రామాణిక 
రూపము “ఇః+by” 
శ y చలరాశుల్లో రెండో తరగతి సమఘాత సౌష్టవ సమాసం యొక్క ప్రామాణిక 
రూపము “ఇ? +bxy అజ”. 
కరం 2) = fy, 2 x) = (2 ౫ y) అయినప్పుడు ౫ ౪, 2 చలరాశుల్లో సమాసము 
చక్రీయము అవుతుంది. 
111 


శేష సిద్దాంతము (Remainder Theorem) : చలరాళి ౫లో అకరణీయ 
సంఖ్యలు గుణకాలుగా గల బహుపది [9 ని (2-2) చే భాగిస్తే వచ్చే శేషము [ఇ 
అవుతుంది. 


కారణాంక సిద్దాంతము (Factorisation Theorem) : చలరాశి లో అకరణీయ 
సంఖ్యలు గుణకాలుగా గల బహుపది గల మరియు [ఇ=0 అయితే (౫-2, గు కి 
ఒక కారణాంకము. 

* చలరాశి ౫లో అకరణీయ సంఖ్యలు గుణకాలుగా గల బహుపది f(4) తరగతి 
>] అయిన [ER కి అనుగుణంగా [00 = (౪౧ Q9+f(n) అయ్యేట్లు ఓ బహుపది 
(౧0 ఉంటుంది. ఇదియే శేష సిద్ధాంతము. 

* గ బహుపదిలోని గుణకాల మొత్తము సున్నా అయితే (1); f6) కు ఒక 
కారణాంక మవుతుంది. 

* బహుపది గు లో * యొక్క సరిఘాతాల గుణకాల మొత్తము, *యొక్క బేసి 
ఘాతాల గుణకాల మొత్తానికి సమానము అయితే, గ కు (+1) ఒక 
కారణాంకమవుతుంది. 

* హర్షర్‌ సంశ్లేషణ భాగహార పద్ధతిని ఉపయోగించి [0 యొక్క కారణాంకాలను 
కనుగొనవచ్చును. 


కష 0 ccR;iax0 అయితే ఖ2+00+06=0 అనేది వర్దసమీకరణమును 
సూచించును. 


* 22 శర +0=0 వర్గ సమీకరణము యొక్క మూలాలు 1, | అయితే 
- 02102 -420 , p వరిం? -420 అగును, 
2a 2a 


* 2 + b+6=౦ వర్గ సమీకరణము యొక్క మూలాలు 6, క అయితే 


QM = 


-(x గుణకం) 
(౧౫ గుణకం) 
స్థిరపదము 

(x2? గుణకం) 


* 1; గిలు మూలాలుగా గల వర్గ సమీకరణము 


() మూలాల మొత్తము = 1+ = 2 = 


ప [0 
(11 మూలాల లబ్ధము = గర = == 


x2 -(6+00 +ap =0 


112 


* 2౪0 అయినప్పుడు “92-410” ని బడ+bః+6 = 0 వర్గ సమీకరణము యొక్క 
విచక్షిణి అంటారు. 


దీనిని సాధారణంగా 1౫ తో సూచిస్తాము. అనగా ౨ జ $24106 


* వర్గ సమీకరణము యొక్క మూలాల స్వభావము దాని విచక్షణిపై ఆధారపడి 
ఉంటుంది. 


* 2 b, లు వాస్తవ సంఖ్యలు; 2:0 వర్గ సమీకరణము బైి+b+6 = 0 యొక్క 
మూలాలు 1, గ. 

* గ 0౫0 అయితే మూలాలు వాస్తవాలు; అసమానాలు 

(ఫు D=0 అయితే మూలాలు వాస్తవాలు; సమానాలు 

(1) D<0 అయితే మూలాలు కల్పితాలు; అసమానాలు. 


స a>0; 0,061 అయితే జ2+03౪06 ౫0 (లేదా) ఐ2+03+0 <0 లను x అనే 
చలరాళిలో వర్గ అసమీకరణాలు అని అంటారు, 


గణీతానుగమన సిద్ధాంతము (Mathematical Induction) : 


* గణితానుగమన సిద్ధాంతమును కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను నిరూపించడానికి 
ఉపయోగిస్తాము. 


* ఒక ప్రవచనము P(॥) ను నిరూపించాలంటే 

(స n= 1, 2, 3,.......విలువలకు P() సత్యం అవుతుందో లేదో చూస్తాము. 

(£1) 4) సత్యం అయితే P(॥) '£ పదాలకు సత్యం అవుతుందని అనుకుంటాము. 
అనగా ౧=Kకు P(n) సత్యం అనుకుంటాం. 


(1) ఆ తరువాత (+1) పదాలకు P(॥) సత్యం అయితే P(1) అనే ప్రవచనము ౫ 
యొక్క అన్ని వాస్తవ విలువలకు సత్యము అని స్వీకరిస్తాము. 


* గణితానుగమన సిద్ధాంతము ఒక నిరూపణ పద్ధతి మాత్రమే. దాన్ని ఒక తెలిసిన 
సూత్రాన్ని నిరూపించుటకు మాత్రమే ఉపయోగించవచ్చును; అంతేకాని ఒక సూత్రాన్ని 
కనుగొనటానికి ఉపయోగపడేది మాత్రం కాదు. 


ద్విపది (1311202120 : రెండు పదాలున్న బీజీయ సమాసాన్ని “ద్విపది” అని అంటారు. 


ఉధా : 340) 21-50; 


113 


** ద్విపద సిద్దాంతము (Binomial Theorem) : 


ద్విపది (21) విభిన్న ఘాతాలు, వాటి విస్తరణలు : 


(ty) = 1 
(x+y)! = xty 
(x+y)? = x?+2xy+y° 


(x+y)= W+32y+3xy?+y? 


(x+y)*= xt+40y+6xy?+4xy శో 


(x+y)’= ఏలీ 4రుర్రూ+1 0ద్వే2+ 1 02y + 5xyf+y’ 


పై విస్తరణల నుండి 


(1) 


(2) 
(i) 


(il) 


(111) 


(iv) 


ప్రతి విస్తరణలో పదాల సంఖ్య (౪) ఘాతంలోని ఘాతాంకము కన్నా 
ఒకటి ఎక్కువ. 

(ప్రతి విస్తరణలో 

మొదటి పదము ) యొక్క ౫ ఘాతాంకము, ద్విపది ఘాతాంకమునకు 
సమానము. మొదటి పదంలో y యొక్క ఘాతాంకము సున్నా, 

తరువాత వచ్చే (ప్రతీ పదంలోను యొక్క ఘాతాంకము అంతకు ముందు 
పదంకంటే 1 తగ్గుతూపోతే, y ఘాతాంకము అంతకు ముందటి పదంకంటె 
1 పెరుగుతూ ఉంటుంది. 

ప్రతి పదంలోనూ ౫ y ఘాతాంకముల మొత్తము ద్విపది ఘాతాంకానికి 
సమానము. 

విస్తరణలోని చివరి పదంలో ౫ ఘాతాంకము సున్నా కాగా y ఘాతాంకం 
ద్విపది ఘాతాంకానికి సమానము. 


పాస్కల్‌ త్రిభుజిము (Pascal Triangle) : ద్విపదిలోని విభిన్న ఘాతాంకాలకు 
అనుగుణంగా ఆ విస్తరణలోని పదాల గుణకాలు 





ద్విపది యొక్కఘాతంకం విస్తరణలోని పదాల గుణకాలు 





0 1 
1,1 
1,2,1 
1,3,93,1 
1,4,6,4,1 
1,5,10,10,5,1 
1,6,15,20,15,6,1 
1,7,21,35,35,21,7,1 










114 


పై పట్టిక విస్తరణలో 


(1) ప్రతి గుణకాల (అద్దు) వరుస మొదటి, చివరి మూలకాలు ఒకటికి 
సమానము. 


(2) తరువాతి గుణకం ఏదైనా దానికి ముందున్న వరుసలోని వెనువెంటనే 
దాని ఎడమ, కుడివైపుల నున్న గుణకాల మొత్తానికి సమానము. 


పై వరుసల్లోని గుణకాల వరుసల అమరికను “పాస్కల్‌ త్రిభుజం” (లేదా) 
“అంకగణిత త్రిభుజం” అని అంటారు. 


ద్విపద సిద్దాంతము (ధన పూర్ణాంక ఘాతాంకమునకు) (Binomial Theorem 


for Positive Integer Index) : 


nఒక సహజ సంఖ్య అయిన 


మ్బ నే +n నుల మా న మ + 
0 క్షే 2 3 
n—r.r n 
హర థి 
షన. షె y 
1 గ 
SSE తత టు ఫ్‌ అ గ లను ద్విపద గుణకాలు అంటారు. 
ర్స 93 15 qi స 
xn ర 
ల = (n-n!r! 
* nh! = IITA n 


* 0-1 


(x+y) విస్తరణలో (+1) వ పదాన్ని సాధారణపదము అని అంటారు. 
Ty = ష్‌ గ 
| న్‌ = ష్‌ అయితే ! =; మరియు 1 = [45 అగును. 
ఉచ % % 


115 


19. వ్రాథమిక జ్యామితి భావనలు 


(Basic Geometrical Concepts) 


బిందువు (0010 : కాగితం పైన వాడియైన పెన్సిల్‌ మొనతో ఒక చుక్క నుంచుము. 
ఈ చుక్క బిందువు భావమును తెలియజేస్తుంది. 


ఉదా : నల్లబల్లపైని చుక్క 
బిందువులను పెద్ద అక్షరాలు A, B, C, D,........ లతో సూచిస్తాము. 


*  విందువుకు ఉనికి కలదు. ఉనికిని కనుగొనవచ్చు. 
రేఖ (Line) : (శాస ) 
* ఒక రేఖకు చివరి బిందువులు ఉండవు. అది రెండు దిశలతో నిమిత్తం 
లేకుండా పొడగింపబడి ఉంటుంది. 
ఉదా : కాగితంపై గుర్తింపబడిన పెన్సిలు గుర్తు ఒక రేఖ కాదు. కాని అది రేఖలో 
భాగం మాత్రమే. 
% ఒక రేఖ ఆధారభావం, దాని తిన్నని నైజం (స్వభావం) రెండు దిశలలోను 
మితం లేకుండా పొడిగింపబడి ఉండటం. దానికి చివరి బిందువులు లేవు. 
* కొన్ని సందర్భాలలో 
రేఖలను చిన్న 
అక్షరాలైన ఓ, mM, ॥ i 
లతో సూచిస్తాము. టై 
* ఒక రేఖ అపరిమిత 
సంఖ్యగల 
బిందువుల సమితి. 
స ; Pn 8 
సరేభఖీయ బిందువులు (Collinear Points) : POR; 
ఒకే రేఖపై గల బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. 


గమనిక : ఒకే రేఖపై లేని A 

బిందువులను “భిన్న . =) 
రేఫీయాలు” లేదా 

“స్యరేఖీయాలు కావు” అని D న్‌ 
అంటారు. 


116 


* ౫ బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య. = ae) 


సమతలం (Plane) : అపరిమితంగా 


అన్నివైపులా విస్తరించిన చదునైన తలము 
తలాన్ని “సమతలం” అంటారు. 


* చదునైన నల్లబల్ల పై భాగం తలం భావనను తెలియజేయును. నల్లబల్ల 


nm ౧౧ రా 


తలం సమతలంలో భాగం మాత్రమే. 


* ఒక సమతలం ఒక బిందువుల సముదాయం. అది అపరిమిత బిందువుల 
సముదాయం. 


ఉదా : ఒక బంతికి వంకర లేక వక్రతలం 
ఉంది. 


ఉదా : స్టూవానికి మూడు తలాలు కలవు. 
ఒక వక్రతలం మరియు రెండు 
చదునైన తలాలు (దాని అడుగు, పై 
భాగాలు) 


* సాధారణంగా ఒక సమతలాన్ని ఒక ' 
దీర్చ చతురస్రం చేతగాని లేదా ఒక 
సమాంతర చతుర్భుజంగా గాని /౮ 7 
సూచిస్తాము. 1 -సమతలం 


* సమతలాలను సాధారణంగా గీ, B, C,... లేదా గ్రీకు అక్షరాలు 4 , 8, 
1, లతో సూచిస్తాము. 


* ఒక సమతలాన్ని దానిపై గల మూడు లేక ఎక్కువ సరేఖీయాలు కాని 
బిందువులతో పిలుస్తాము. 


సమతలంలో ఆపాత ధర్మాలు (16646066 Properties in a Plane) : ఒక 
సమతలంలోని బిందువుల, రేఖల మధ్యకల సంబంధాలను సమతంలోని 
ఆపాతధర్మాలు అంటారు. 


117 


* ఒక సమతలంలో ఇచ్చిన బిందువు nm 


గుండా గీయగల రేఖల సంఖ్య 

అపరిమితం (అనంతం) n 
* సమతలంలో రెండు వేరువేరు = p 

బిందువుల గుండా ఒకే ఒక రేఖను A 


గీయవచ్చు. ఆ రేఖ ఆ బిందువులను 
కలిగిన సమతలంలో పూర్తిగా 
ఉంటుంది. 


ఖండన రేఖలు మరియు ఖండన బిందువు 
(Intersecting Lines And Points of In- 
tersection) : ఒక సమతలంలోని రెండు వేరు 
వేరు రేఖలకు ఒకే ఒక బిందువు ఉమ్మడిగా 
ఉంటే, ఆ రేఖలను “ఖండన రేఖలు” వ 
అంటారు. 

ఒక తలంలోని రెండు ఖండన రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు 
ఉంటుంది. ఈ బిందువును “ఖండన బిందువు” అంటారు. 





సమాంతర రేఖలు (Parallel Lines) : A B 
oe en 

సమతలంలో ఖండించుకొనని సరళరేఖలను a వ 

“సమాంతర రేఖలు” అని అంటారు. 4-6. ———. > 


గమనిక : యూ రకు సమాంతరంగా ఉంటే దానిని 1 || C0 తో సూచిస్తాము. 


సతలీయ బిందువులు లేదా ఏకతలీయ 


బిందువులు (Coplanar Points) : ఒకే 
సమతలానికి చెందిన బిందువులను “సతలీయ 
బిందువులు” లేక “ఏకతలీయ బిందువులు” 


శ A వ B 
C* కరి 
అని అంటారు. 
సతలీయ రేఖలు (Coplanar Lines) : ఒకే 


సమతలానికి చెందిన రేఖలను “సతలీయ 
రేఖలు” అంటారు. 


అనుషక్త రేఖలు లేదా మిళిత రేఖలు 
మరియు అనుషక్త బిందువు 


(Concurrent Lines And Point of 


Concurency) : ఒక తలంలో మూడు 
118 


లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే 
ఒక బిందువు గుండా పోతే, వాటిని 
“అనుషక్త రేఖలు” అని అంటారు. 
ఆ రేఖలు పోయే బిందువును “అనుషక్త బిందువు” అంటారు. 


అంతరాళము (1ane) : అన్ని బిందువుల సమితిని అంతరాళము అంటాము. 
* రేఖలు, సమతలాలు అంతరాళంలో ఉంటాయి. కనుక అవి అంతరాళ 
ఉపసమితులు. 


కై 


119 


20. రేఖా ఖండము 


(Line Segment) 


రేఖా ఖండము (Line Segment) : చివరి బిందువులను, వాటి మధ్యగల 

బిందువులన్నింటిని కలిగిన బిందువుల సమితిని “రేఖా ఖండము” అని అంటారు. 

* ఒక రేఖా ఖండానికి రెండు చివరి A త్రీ (| 
బిందువులు ఉంటాయి. 

* రేఖా ఖండాన్ని దాని చివరి బిందువులతో పిలుస్తాము. 
ఉదా : A, Bలు చివరి బిందువులుగా గల రేఖా ఖండాన్ని రేఖా ఖండము AB 
అంటారు. దీనిని AB తో సూచిస్తాము. 

* రేఖా ఖండము రేఖలో ఒక భాగము. 

* AB, BA లు ఒకే రేఖా ఖండాన్ని సూచిస్తాయి. 

* AB=BA 

* రేఖా ఖండము AకBి పొడవును లేక కొలతను AB తో సూచిస్తాము. 

* రేఖా ఖండము పొడవు ఒక ధనసంఖ్య 


* సమాన పొడవులు ఉండే రేఖా ఖండాలను సర్వసమాన రేఖా ఖండాలు 
అని అంటారు. 


AB : CD ల పొడవులు సమానము అయితే CD= AB 
శో ఒక రేఖపై అనంతమైన బిందువులను గుర్తించగలము. 
* ఒక రేఖ అనంత బిందువుల సమితి. 


* బిందువులు తక రేఖా ఖండాలను ఏర్పరుస్తాయి. 

* రెండు Ses పోల్చడం అంటే ఏది పొడవు; ఏది పొట్టిది అని 
చెప్పడం 

* రెండు బిందువుల దూరము, ఈ పా. కలిపే రేఖా ఖండము 
పొడవుకు సమానము. న మ ఆ 


మధ్యత్వం (36077600 ness) : 
A,B, 0లు సరేఖీయ బిందువులై, AB+BC = AC అయితే; A, ల మధ్య 


B ఉంటుంది. 


120 


ఈ క్రమాన్ని &- క - C అని వ్రాస్తాము. 
* A,B, 6లు సరేఖీయాలు అయి, AB = BC అయితే AC మధ్య బిందువు 
B అగును. 
శ AC మధ్య బిందువు క అయితే AC ను % సమద్విఖండన చేస్తుంది. 
* పెద్ద పొడవులను కొలుచుటకు టేపును ఉపయోగిస్తాము. 


l 
Te = 100 మీ, 
ప mr ae 
1 సెం.మీ. = 100 మీ. 
క్ర wr “al 
1 డెసి.మీ. = Tr మీ. 
1 డెకా.మీ. =  10మీ. 
1హెక్టామీ. = 100మీ. 
1 కిలో.మీ. = 1000మీ. 
1 సరము: & DOD 
1 డెసి.మీ. = 0 సలల 
ty = 100సెంమీ = 1000 మి.మి. 
జ్యామితి పటాలు (Geometrical figures) : 
Gg రేఖ ౫ 
న్న B AB 
————— నటీ mee 
hy రేఖాఖండం 1 
A 


B 
-———ఉ కిరణం Ag 


—-——- త -—-ఆ కిరణం క్న 
B 


A 
అ- -- -- -- -తాాా------ కిAకి వ్యతిరేక కిరణం 
A B 
Gu యి ఆజ బా అ శ్ర ABBE వ్యతిరేక కిరణం 
A B 


121 


21. కిరణము; కోణము 
(Rays And Angles) 


* 0కిరణము బిందువు “0” నుండి మొదలై, A గుండా అనిశ్చితముగా 
పోతుంది. 
“0 ను కిరణం తొలిబిందువు అంటాము. " 

* 04కిరణాన్ని 0A తో సూచిస్తాము. య ల 

* AB, BA ల తొలి బిందువులు వేరువేరు కావున అవి వేరువేరు కిరణాలను 
సూచించును. 


ల్‌ 0A, 0B © తొలిబిందువు, దిశ ఒకటే 0 AB 
* ఒక బిందువు తొలిబిందువుగా అనేక 
కిరణాలను గీయవచ్చును. 
% ఒక బిందువు తొలివిందువుగాను, 0 B 
మరో బిందువు గుండా పోయే ౮ 
కిరణం ఒకటే ఉంటుంది. 


* శాలి బిందువు దానిపై మరో బిందువు తెలిసినచో ఆ కిరణం 

నిర్ధారింపబడుతుంది. | 
———O-——-0--— 

వ్యతిరేక కిరణాలు (Opposite Rays) : A 0 B 


“గ తొలిబిందువుగా రెండు కిరణాలు 04, 0B లు ఒకే రేఖకు ఇరువైపుల 
వ్యతిరేక దిశలో అనిశ్చితంగా పొడగింపబడి ఉంటే, ఆ కిరణాలను “వ్యతిరేక కిరణాలు” 
అని అంటారు. 


గమనిక : 0A, 0B లు వ్యతిరేక కిరణాలైన A, 0, Bలు ఒకే రేఖపై ఉంటాయి. 
A, B,ల నడుమ 0 ఉంటుంది. 


శ్‌ 
కోణము (౭) : ఒకే తొలి బిందువు కల శో? 
రెండు వేరువేరు కిరణాల నమ్మేళనాన్ని 
“కరము” అని అంటారు. 0 శీర్షం A భుజము 


రెండు కిరణాలను దాని “భూజాలు” అంటాము. 
ఉమ్మడి తొలిబిందువును “కోణ శీర్షము” అని అంటాము. 


122 


న్‌ కోణాన్ని “2” తో సూచిస్తాము. సాధారణంగా కోణాన్ని సూచించడానికి 
పెద్ద అక్షరాలను వాడుతాము. 


x ప్రక్కపటంలో గల కోణాన్ని 2403 
లేక 04 అని సూచిస్తాము. B 
దీనిని “కోణం A0B” లేక “కోణం 
B04” అని చదువుతాము. మధ్య 3 
అక్షరం కోణ శీరాన్ని సూచిస్తుంది. 

* ఒక కోణం, ఒక బిందువు ఒక సమతలంలో ఉంటే, ఆ బిందువు ఆ 
కోణానికి చెందుతుంది; లేక దాని అంతరానికి లేక దాని బాహ్వానికి 
చెందుతుంది. 

* ఒక సమతంలోని ఒక కోణం ఆ తలాన్ని మూడు బిందు సమితులుగా 
విభజిస్తుంది. అవి : 


(1) కోణ బిందువుల సమూహం (EE, D) 
(11) కోణ అంతరంలో బిందువుల సమూహం (5) 
(1) కోణ బాహ్యంలో బిందువుల సమూహం (69) 2 


A 





తొలికిరణము మరియు అంతిమ కిరణము 
(Initial Ray And Terminal Ray) : ఖో 

0A; 09 అను కిరణాలలో ౧౫ ని ల త 
స్థిరంగా ఉంచి (క ని ? ఆధారంగా తిప్పిన 0 y 
కోణం ఏర్పడుతుంది. తొలి కిరణం 


స్థిరస్థానంలో ఉండే కిరణాన్ని “తొలి కిరణము” అని అంటారు. తిరుగుచున్న 
కిరణాన్ని “మలి కిరణము” (గమ్యకిరణం లేదా అంతిమ కిరణం) అని అంటారు. 


* భ్రమణ కిరణం వేరువేరు స్థానాల ప్రకారము, వేరువేరు కోణాలు ఏర్పడును. 
* (భమణమేది లేకుండా గమ్యకిరణం తొలికిరణంతో కలిసి ఉంటే అచ్చట 
ఏర్పడిన కోణం “సున్నా కోణం” అవుతుంది. 
* కోణాన్ని కొలవడానికి ప్రమాణం ఒక డిగ్రీ. అది లంబకోణములో 
90 వ భాగము. 
డిగ్రీ (Degree) : ఒక లంబకోణాన్ని 90 సమభాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని “డిగ్రీ” 
అని అంటారు. 
123 


గమనిక : 30 డిగ్రీలను “30%” లతో సూచిస్తాము. 

* కోణాలను వృత్త లేదా వర్తులామానంలో కూడా కొలుస్తారు. 
కోణాన్ని కొలువడానికి ప్రమాణంగా లంబకోణాన్ని తీసుకోవచ్చు. 
ఒక సంపూర్ణ కోణము = 4 లంబకోణాలు. 

ఒక సరళ కోణము = 2 లంబకోణాలు. 


ఒకే కొలత గల కోణాలను సర్వసమాన కోణాలు అంటారు. ఆ 
సంబంధాన్ని “సర్వసమానం' అని అంటారు. 


* దీనిని “జి తో సూచిస్తాము. 


పది శర x శ 


కోణాల రకాలు (Types of Angles) : 


అల్పకోణము లేదా లఘుకోణము (Acute 
Angle) : 90 కంటే తక్కువ, 0° కంటే ఎక్కువ 
కొలత గల కోణాన్ని “అల్పకోణం” అని గ 
0 
P 


అంటారు. 


లంబకోణము లేదా సమకోణము (Right 
Angle) : 90° కొలత గల కోణాన్ని Q 
లంబకోణము అని అంటారు. 

P 


అధికకోణము లేదా గురుకోణము 


(Obruse Angle) : 90° కంటే 
ఎక్కువ, 180° కంటే తక్కువ కొలత Q 
గల కోణాన్ని “అదికకోణం” 
0 P 


(గురుకోణము) అని అంటారు. 


సరళకోణము (Straight Angle) : ఒక ఇ 
కోణము కొలత 180° అయితే దానిని “సరళ ధా 


కోణము” అని అంటారు. A 0 B 
పరావర్తన కోణము (Reflex Angle) : 180° 
కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ కొలత 
గల కోణాన్ని “పరావర్తన కోణం” అని 
అంటారు. 


124 


సంపూర్ణ కోణము లేదా పూర్తి కోణము 

(Complete Angle) : 360° కొలత గల (+ 
కోణాన్ని “సంపూర్ణ కోణం” అని అంటారు. 

శూన్య (సున్నా కోణము (Zero Angle): 


కోణం కొలత 0 అయితే దానిని “శూన్య కాలాక కా 
కోణము” అని అంటారు. 


గమనిక : 
* ఒక గంటలో నిమిషాల ముల్లు 360° తిరుగును. 


* నిమిషాల ముల్లు ఒక నిమిషంలో 6° తిరుగును. 

* ఒక గంటలో గంటల ముల్లు 80 తిరుగును. l= “(9 

* ఒక నిమిషంలో గంటల ముల్లు 11° తిరుగును. © స్‌ 
కోణ సమద్విఖండన రేఖ (01560008 of the 
Angle): ఒక కోణాన్ని రెండు సర్వసమాన 
కోణాలుగా విభజించే కిరణాన్ని కోణ 


సమద్విఖండన కిరణం (ద్విధాకర రేఖ) 
అంటారు. 


ఆసన్నకోణాలు (Adjacent Angles): ఒక 
సమతలంలో ఉండే కోణాలకు ఒకే ఉమ్మడి 
శీర్షము, ఒక ఉమ్మడి భుజం ఉండి, వాటి 
అంతరాలకు ఒక సామాన్య బిందువు లేకుంటే 
ఆ కోణాలను “ఆసన్న కోణాలు” అని అంటారు. 








ఉదా: 6406 ; 640% (లేదా) 
ఒక శీర్షం; ఒక ఉమ్మడి భుజం; అంతరాలకు సామాన్య బిందువు లేని 

రెండు ఏకతలీయ కోణాలను “ఆసన్న కోణాలు” అని అంటారు. 
రేఖీయ జత (Linear Pair): ఒక జత ఆసన్నకోణాలలో ఉమ్మడిగా లేని భుజాలు 
వ్యతిరేక (అభిముఖ) కిరణాలైతే, అటువంటి ఆసన్న కోణాలను “రేఖీయ జత” 
(రేఖీయ ద్వయం) అంటారు. ఫ్‌ 
ఉదా: 405 ; R65 లు ఆసన్నకోణాలు. 

QP ; ఆ లు వ్యతిరేక కిరణాలు. 

£PQS ; £R0S లను రేఖీయ జత పహ. 


125 


x ఒక రేఖీయద్వయం యొక్క 
సమద్విఖండన రేఖల మధ్యకోణం 90. 0 


శీర్నాభిముఖ కోణాలు (Vertically Opposite Angles): రెండు రేఖలు 
ఖండించుకుంటే, నాలుగు కోణాలు ఏర్పడుతాయి. ఉమ్మడి భుజము లేని కోణాలను 
“శీర్షాభిముఖ కోణాలు” అంటారు. 


గమనిక : ప్రక్క పటంలో 2, 0 కోణాలు ఒక రేఖీయ జత; 
మిగిలిన రేఖీయ జతలు ౦౦, 60; తం, £4; £4, Za 
మరియు /2, ౬6 లు శీర్షాఖిముఖ కోణాలు. వీటికి “0” ల 
ఉమ్మడి శీర్షం. కాని ఉమ్మడి భుజం లేదు. ఇదే విధంగా 

Zb; £4 లు శీర్షాభిముఖ కోణాలు. 





* శీరాఖిముఖ కోణాల (ఎదురెదురు కోణాలు) కొలతలు సమానము. 


సంపూరక కోణాలు (SUpplementary Angles): రెండు కోణాల కొలతల మొత్తము 
180° అయితే ఆ కోణాలను “సంపూరక కోణాలు” అని అంటారు. 


గమనిక : 21+ 2b = 60° + 120° = 180° అయితే 
0 కి 6 సంపూరకము మరియు 2కు 20 సంపూరకము. 


పూరక కోణాలు (Complementary Angles) : రెండు కోణాల కొలతల మొత్తము 
90° అయితే; వాటిని “పూరక కోణాలు” అని అంటారు. 


రెండు కోణాలు పూరకాలు అయితే, అవి పక్క పక్క కోణాలు కానవసరం లేదు. 


లంబము (Perpendicular) : రెండు రేఖల మధ్య కోణము కొలత 90 అయితే, ఆ 
రేఖలు ఒక దానికి ఒకటి లంబముగా ఉంటాయి. 


గమనిక : “లంబము'గా ఉండటం అనే సంబంధాన్ని “” గుర్తుతో సూచిస్తాము. 
గBిరేఖ; CD రేఖకు లంబముగా ఉంటే దానిని షక యతో సూచిస్తాము. 


మూల మట్టాలు (5౭ 562౮) : జ్యామితి పెట్టెలో (త్రిభుజాకార పరికరాలను 
మూలమట్టాలు అంటారు. 


క %% 


126 


22. సమాంతర రేఖలు 
(Parallel Lines) 


సమాంతర రేఖలు (Parallel Lines) : ఖండించుకోని ఏకతలీయ రేఖలను 
“మాంతర రేఖలు” అని అంటారు. 


(లేదా) 
రెండు రేఖలు ఒకే సమతలంలో ఉండి అవి ఖండించుకొననిచో ఆ రెండు 


రేఖలు సమాంతర రేఖలు. 


x 


“సమాంతరంగా ఉన్నాయి” అనే సంబంధాన్ని “||” తో సూచిస్తాము. 


సమాంతర కిరణాలు [022161 Rays) : రెండు కిరణాలు సమాంతరం అగుటకు 
అవి ఏ రేఖల భాగాలో ఆ రేఖలు సమాంతరంగా ఉండాలి. 


న 


% 
x 


తిర్యగ్రేఖు (Transversal Line) : రెండు లేక 


కిరణం 0A; కిరణం PQ మ DEED 
నమాంతరంగా ఉంటే దానిని © 
Png అడ్‌ TETRIS, GUUS, 
గ||20 తో సూచిస్తాము. Pp గ 


/, [అను రెండు ఏకతల రేఖలు /౧ ౫ = $ అగునట్లు ఉంటే వాటిని 
సమాంతర రేఖలు అంటారు. 

రెండు సమాంతర రేఖల మధ్యగల లంబదూరము ఎక్కడైనా సమానం. 

ఈ దూరాన్ని రెండు సమాంతర రేఖా ఖండాల మధ్యదూరం అంటారు. 

1|| మరియు || అయితే /11 అగును. అనగా రెండు సరళరేఖలు ఒకే 
సరళరేఖకు సమాంతరంగా ఉంటే ఆ రెండు ఒక దానికొకటి సమాంతరంగా 
ఉంటాయి. 

రెండు సరళరేఖలు ఒకే రేఖకు లంబాలైన, అవి పరస్పరం సమాంతరంగా ఉంటాయి. 
అనగా [శ [౬ (అయితే 11 అగును. 

ప్రతి రేఖ తనకు తాను సమాంతరంగా ఉంటుంది. అనగా / ||! 


రెండు సమాంతర రేఖల మధ్య కోణము సున్నా 


అంతకంటే ఎక్కువ రేఖలను ఒక రేఖ వేరువేరు 
బిందువుల వద్ద ఖండిస్తే, దానిని ఆ రేఖలకు 
“తిర్వగ్రేఖ” అని అంటారు. ౦? తిర్యగ్రేఖ. p m 


(లేదా) 
127 


అను రేఖ /, [రేఖలను రెండు వేరువేరు P 
బిందువులు A, ల వద్ద ఖండిస్తే Pను 12 
రేఖలకు “తిర్యగ్రేఖి అని అంటారు. A | 


గమనిక : తిర్యగ్రేఖ కాదు. ోక్ట క 


7 


** త్రిర్యగ్రేఖ రెండు రేఖలతో ఏర్పరిచే 
కోణాలు (Angles made by the Transver- 
sal line with two Lines) : 4 [రేఖలను 
తిర్యగోఖ ‘౧ 2 Q ల వర్ద 
ఖండిస్తుందనుకొనుము. 1 Qల వద్ద చే 
ఏర్పడిన కోణాలను £1, £2, £3, £4, 
£5, £46, £1, £8 అనుకొనుము. 
అప్పుడు 





(iJ) £3, 74, £5, £6 లను అంతరకోణాలు అని అంటారు. 
(11) ఈ £2, £1, £8 లను బాహ్యకోణాలు అని అంటారు. 
(lil) 1, £5; £4, £8; £2, £6; £3, £7 అను జతలను సంగత 
(సద్భశ్య) కోణాలు అంటారు. 
(iv) £4, £6; £3, £5 జతలను ఏకాంతర కోణాలు అంటారు. 
(Vv) 21, £7; £2, £8 జతలను ఏకబాహ్య కోణాలు అంటారు. 
(vi) £3, £6; £4, £5 జతలను తిర్యగ్రేఖకు ఒకేవైపు గల అంతర కోణాలు 
అంటారు. 
గమనిక : త్రిభుజం యొక్క బాహ్యకోణము, అంతరాభిముఖ కోణం కంటె పెద్దది. 
* ఒక తిర్యగ్రేఖ రెండు సమాంతర రేఖలను ఖండించిన 
( సంగత కోణాల జతలు సమానము. 
(11) ఏకాంతర కోణాల జతలు సమానము. 
(111) ఏకబాహ్య కోణాల జతలు సమానము. 
(1౪) తిర్యగ్రేఖకు ఒకేవైపు ఉన్న రెండు 
అంతర లేక బాహ్యకోణాల మొత్తము 180°. 





% xX % 


128 


23. (తిభుజము 


(Triangle) 
A 
త్రిభుజము (1[20821ల : మూడు భుజాలు 
గల బహుభుజిని “త్రిభుజము” అని అంటారు. 
(లేదా) B C 


మూడు రేఖా ఖండాలు గల సరళసంవృత పటాన్ని “త్రిభుజం” అని అంటారు. 

త్రిభుజ శీర్నాలు (Vertices of Triangle) : త్రిభుజములో రెండు భుజాల ఖండన 
బిందువులను త్రిభుజ శీర్నాలు అని అంటారు. వీటిని కోణ బిందువులు అని కూడా 
అంటారు. 
* తిభుజము ABC లో బిందువులు A 

A, B, Cలను త్రిభుజ శీర్నాలు అంటారు. 

AB, BC, CA రేఖా ఖండాలను 

త్రిభుజ భుజాలు అంటారు. B C 
* ఒక త్రిభుజము దాని శీర్షాలచే పిలువబడుతుంది. త్రిభుజం శీర్నాలు 

D,E,F అయితే ఆ త్రిభుజాన్ని DEF త్రిభుజం అని అంటారు. 
* తిభుజానికి గుర్తు “A”. ADEF ను త్రిభుజం ౨22 అని చదువుతాము. 


* AABC లో త్రిభుజ శీర్నాల వద్ద ఏర్పడు కోణాలు £CAB, £ABC; 


£BCA లను /A, 2B, 66 లతో సూచిస్తాము. (1 
* త్రిభుజ భుజాలను ఒక్కొక్కసారి చిన్న టీ. 
అక్షరాలతో సూచిస్తాము. జ్జ 
4 


AABCలో A శీర్నానికి ఎదురుగా ఉండే భుజం క( ను ౫ తోను ; 
B శీర్నానికి ఎదురుగా ఉండే భుజం ACను తో; 


C శీర్షానికి ఎదురుగా ఉండే భుజం సు ను ౮ తోను సూచిస్తాము. 
A 


త్రిభుజిం చుట్టుకొలత (Perimeter of 

Triangle) : త్రిభుజములోని మూడు భుజాల c b 
కొలతల మొత్తాన్ని “త్రిభుజం చుట్టుకొలత” 

అని అంటారు. B a C 


129 


గమనిక : AABC చుట్టు కొలత = BC+ CA + AB = atb;c. 


త్రిభుజం కోణాలు (Angles of Triangle) : 
త్రిభుజములో మూడు కోణాలు ఉంటాయి. A 


AB: AC భుజాలతో ఏర్పడు కోణాన్ని “4” తోను B గె 
BA. BC భుజాలతో ఏర్పడు కోణాన్ని “5” తోను 
CB భుజాలతో ఏర్పడు కోణాన్ని ' 2£C' తోను సూచిస్తాము. 


* ఒక త్రిభుజం అది ఉండే సమతలాన్ని మూడు బిందు సమితులుగా విభజిస్తుంది. 


(1) త్రిభుజం అంతరంలోని బిందువుల సమితి, 

(11) త్రిభుజంపై గల బిందు సమితి. 

(1) త్రిభుజం బాహ్యంలోని బిందుసమితి. 
* ఒక త్రిభుజానికి ఆరు భాగాలు ఉన్నాయి. అవి 8 భుజాలు; 8 కోణాలు. 
ఇవిగాక ఒక (త్రిభుజానికి 3 శీర్నాలున్నాయి. త్రిభుజంతో దాని అంతరం; 
బాహ్యం; వైశాల్యాలను కూడా జతపరచవచ్చు. 


త్రిభుజాల వర్గీకరణ (Classification of Triangle) : త్రిభుజాలను 


() వాటి భుజాల పొడవులను బట్టి; 
(1) వాటి కోణాల కొలతలను బట్టి వర్గీకరిస్తాం. 


(ఇ) భుజాలను బట్టి (భుజాల కొలతల (ప్రకారం) (త్రిభుజాలను మూడు రకాలుగా 
విభజించవచ్చు. 


(1) సమద్విబాహు (తిభుజముు; 
(9 సమబాహు త్రిభుజము; 
(సు విషమబాహు త్రిభుజము. 
(b) కోణాలను బట్టి త్రిభుజాలను మూడు రకాలుగా విభజించవచ్చు. 
(స) అల్బకోణ త్రిభుజము; 
(11) లంబకోణ (సమకోణ) త్రిభుజము; 
(11) అధికకోణ త్రిభుజము. 


సనమబాహు త్రిభుజము (Equilateral 
Triangle) : ఒక (త్రిభుజం యొక్క మూడు 
భుజాల పొడవులు సమానమైతే దానిని 
“సమబాహు క్రిభుజము అని అంటారు. 


130 


గమనిక : AABC సమబాహు (త్రిభుజము అయితే 


AB = BC = CA మరియు కత శ ZC) 


* సమబాహు క్రిభుజంలోని ప్రతీ కోణము 60 గా ఉండును. 


సమద్విబాహు త్రిభుజము (lsosceles Tri- A 


angle) : ఒక త్రిభుజంలో దాని ఒక జత 
బుజాలు (కొలతలు) నమానమైన ఆ 
త్రిభుజాన్ని “సమద్విబాహు త్రిభుజం” అని 
అంటారు. 
గమనిక : A ABC సమద్విబాహు క్రిభుజము అయితే 
AB= BC = (లేదా) BC=CA = AB (లేదా) CA=AB * BC. 
¥ సమద్విబాహు (తిభుజములోని అసమాన భుజాన్ని ఆ త్రిభుజ “భూమి” అంటారు. 
ఉదా : సమద్విబాహు త్రిభుజము ABCలో AB = BC అయితే (యను 
A ABC యొక్క భూమి అంటారు. 
* సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానము. 
వివరణ : ABC నవముద్విబాము (త్రిభుజములో AB = AC అయితే 
£B = 60 అగును, 


* సమద్విబాహు త్రిభుజంలో, సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు 
సమానము. 


* ఒక త్రిభుజంలో ఏవేని రెండు కోణాలు సమానమైన, ఆ కోణాలకు ఎదురుగా 
ఉండే భుజాలు సమానము. 
గమనిక : ప్రతి సమబాహు త్రిభుజము ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. 


విషమబాహు త్రిభుజము (5021616 A 
Triangle) : ఏ రెండు భుజాల కొలతలు 

సమానంకాని (త్రిభుజాన్ని “విషమబాహు 

(త్రిభుజముూ అని అంటారు. B 


గమనిక : A ABC ఒక విషమబాహు ్రిభుజము అయితే 
AB#¥ BC #*CA అగును. 


131 


అల్బకోణ త్రిభుజము (Acute Angle A 
Triangle) : త్రిభుజంలోని (ప్రతి కోణము 
అల్బ్పకోణము అయితే ఆ ్రిభుజాన్ని “అల్ప 
(లఘు) కోణ త్రిభుజం” అని అంటారు. 

B C 
వివరణ : AABC ఒక అల్బకోణ (త్రిభుజము అయితే, 4, ౫, ఒలు 


అన్నియు 90° కంటె తక్కువగా ఉండును. 





A 

లంబకోణ త్రిభుజము (Right Angled Ti- 

4ngl6) : ఒక ప్రిభుజంలోని ఒక కోణము 

లంబకోణమైన ఆ త్రిభుజాన్ని “లంబకోణ 

(సమకోణ) త్రిభుజం” అని అంటారు. 

B C 


* ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండు భుజాన్ని “కర్ణము” 
అని అంటారు. 
* ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మిక్కిలి పెద్ద భుజము. 

C 


అధిక కోణ త్రిభుజము (Obtuse Angled 

Triangle) : ఒక (త్రభుజములో ఒక కోణము నో 
అధిక కోణమైన ఆ త్రిభుజాన్ని “అధిక (గురు) a 

కోణ త్రిభుజము” అని అంటారు. + 


లంబకోణ సమద్విబాహు (సమద్విబాహు లంబ) త్రిభుజము (Right Angled 

lsosceles Triangle) : రెండు భుజాలు సమానంగల లంబ త్రిభుజమును 

“సమద్విబాహు లంబ” (లేదా) “లంబసమద్విబాహు త్రిభుజం” అంటారు. 

* ఒక త్రిభుజంలోని మూడు కోణాల కొలతల మొత్తము 180° (లేదా 
రెండు లంబకోణాలు). 


* ఒక త్రిభుజంలో ఒక అధిక కోణం మాత్రమే ఉంటుంది. మిగిలిన రెండు 
కోణాలు అల్పకోణాలు. 


* ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవు. 


** ఒక త్రిభుజంలోని రెండు కోణాల కొలతల మొత్తము మూడవ కోణానికి 
సమానమైన ఆ త్రిభుజాన్ని “లంబకోణ త్రిభుజము” అంటారు. అనగా 
ఒక |త్రిభుజంలోని రెండు కోణాలు పూరకాలైతే, అది లంబకోణ త్రిభుజము 
అగును. 

132 


త్రిభుజము అసమానత్వాలు (Inequalities of Triangle) : 


* తిభుజంలోని ఏ రెండు భుజాల కొలతల మొత్తమైనా మూడవ భుజం 
కొలత కన్నా ఎక్కువ. దీనినే “త్రిభుజ అసమానత్వ నియమం” అంటారు. 


* AABCలో 
(1) AB+BC>CA (లేదా) c+a>b (లేదా) b<cta 
(ii BC:+CA>AB (లేదా) a+b>c (లేదా) c<atb 


(iii) CA+AB>BC (లేదా) b+6a (లేదా) 2<b+c 


% త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల కొలతల ఖేదమైనా మూడవ భుజం 
కొలత కన్నా తక్కువ. 


* AABCOో 

(iJ AB-BCAC (లేదా) c-a<b (లేదా) b>c-a 

(ii) BC-CA<AB (లేదా) a-b<c (లేదా) అa-b 

(iii) CA-AB<BC (లేదా) b-c<a (లేదా) a>b-c 

త్రిభుజం భుజాల; కోణాల మధ్య సంబంధము (Relation Berween Sides And 
Angles of a Triangle) : 


* తిభుజంలో రెండు భుజాలు అసమానమైతే, పెద్ద భుజం ఎదురు కోణం 
కొలత చిన్న భుజం ఎదురు కోణం కొలతకన్నా పెద్దది. 


* త్రిభుజంలో రెండు కోణాలు అసమానమైతే, పెద్ద కోణము ఎదురు భుజము 
చిన్న కోణం ఎదురు భుజం కన్నా పెద్దది. 


వివరణ : AABCలో 21౨ అయితే 3౩౮6౨౫౨ AC అగును. 

* విషమబాహు త్రిభుజంలోని ఏ రెండు కోణాలు సర్వసమానం కావు. 
* ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాలైన సమాంతరాలు కావు. 

* ల్రిభుజ శీర్షాలు మూడు ఒకే సరళరేఖపై ఉండవు. 


* ఒక సమతలంలో ఒకే సరళరేఖపై లేని మూడు బిందువులు A, B, 6 
తీసుకొని రెండేసి బిందువులను రేఖా ఖండాలచే కలిపి త్రిభుజమును 
ఎర్చరచవచ్చు. 


133 


త్రిభుజ బాహ్య కోణము (Exterior Angle of A 
a Triangle) : AAీతిC భుజమైన B_ని D 
వరకు పొడిగిస్తే ఏర్పడు కోణము £ACDని 


“త్రిభుజ - బాహ్యకోణము” అని అంటారు. ౫ 3 
D 


ZA, £B లను ఈయికి అంతరాభిముఖ కోణాలు అంటారు. 


సతయ = ZABC+ZCAB 


అనగా ఒక త్రిభుజ బాహ్య కోణము, దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి 

సమానము; అందుచేత బాహ్య కోణము దాని ప్రతి అంతరాభీముఖ కోణము కంటె 

పెద్దది, 

* ఒక త్రిభుజంలోని రెండు కోణాలు సమానమైన వాటికెదురు భుజాలు 
సమానము, 


* ఒకే అకారం; పరిమాణం గల రెండు సమతల పటాలను “సర్వసమాన 
పటాలు” అంటారు. 


గమనిక : రెండు సర్వసమాన పటాలలో ఒక దానిని మరొక దానితో 
ఏకీభవించడానికి వీలవుతుంది. 


ఉదా : రెండు రేఖా ఖండాల పొడవులు సమానమైతే అవి సర్వసమానాలు. 
ను. ద్ర త్ర 
* సర్వసమానత్వాన్ని “=” గుర్తుచే సూచిస్తాము. 
AB, CD కి సర్వసమానమని తెలిపేందుకు AB =D అని వ్రాస్తాం. 
* AB=CD అయితే AB=CD. 
AB=CD అయితే AB= CD. 
రెండు వృత్తాల వ్యాసార్థాలు 


సమానము అయితే అవి 
సర్వసమానము. 
* అచ్భాదన పద్దతిలో రెండు = 
సర్వసమాన పటాలను పరస్పరం 
ఏకీభవింప చేయ వచ్చును. 


134 


సర్వసమాన త్రిభుజాలు (౦౧౧౭౦ Triangles) : రెండు (త్రిభుజాల ఆకారం; 
పరిమాణము ఒకటే అయిన అవి సర్వసమానం అవుతాయి. 
త్రిభుజాల సర్వసమానత్వ సందర్భాలు (Cases of Congruency in Triangles) : 


(1) భుజము; కోణము; భుజము (భు.కో.భు) సందర్భం : 
రెండు (తిభుజాలలో ఒక 


త్రిభుజంలోని రెండు భుజాలు; వాటి A P 

మధ్య కోణము వరుసగా రెండవ 

త్రిభుజంలోని రెండు భుజాలు వాటి / య 
మధ్య కోణానికి సమానంగా ఉంటే ఆ B CQ R 


రెండు త్రిభుజాలు సర్వసమానము. 
* DABC ; DPQR లలో AB = PQ; AC = PR మరియు 


£BAC= ZQPR అయితే DABC; DPQR లను సర్వసమాన 
కిభుజాలు అంటారు. 


దీనిని AABC=APQR అని వ్రాస్తాము. 
(11) కోణం; భుజము; కోణము (కో.భు.కో) నియమము : 


రెండు (క్రిభుజాలలో ఒక 
త్రిభుజంలోని రెండు కోణాలు; ఒక A D 


బుజం వరునగా రెండవ 
(త్రిభుజంలోని రెండు కోణాలు, తయ తు 
సంగత భుజానికి సమానమైతే ఆ 
రెండు త్రిభుజాలు సర్వసమానము. 


* DABC ; DDEF లలో BC=EF; £B = ££ ; C= ఈ అయితే 
DABC ; DDEF లను సర్వసమాన త్రిభుజాలు అంటారు. 


దీనిని AABC= ADEF అని వ్రాస్తాము. 
(111) భుజము; భుజము; భుజము (భు.భు.భు) నియమము : 
రెండు త్రిభుజాలలో ఒక దాని 


A D 
మూడు బుజాలు వరునగా రెండవ 
త్రిభుజంలోని మూడు భుజాలకు సమానం 
అయితే, ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము. అ ౨ F 


135 


* DABC: DDEF లలో AB = DE; BC = EF; AC = DF అయితే 
AABC = ADEF అగును. 


ఈ సందర్భములో ZA = 4D; {B= £E; ZC= /F అగును. 


(11) లంబము; కర్ణము; భుజము (లం.క.భు) నియమము : 
రెండు లంబకోణ A 0. 
త్రిభుజాలలో ఒకదాని భుజం, కర్ణం 
వరుసగా రెండవ త్రిభుజంలోని = ప్ర 
భుజం, కర్ణానికి సమానమైతే ఆ రెండు a 
లంబకోణ (త్రిభుజాలు సర్వసమానాలు. వి C 
* DABC; DDEF లలో ౮ = = 90); 
భుజము AB = భుజం DE; కర్ణము AC = కర్ణం DF. 
అయితే AABC= ADEF అగును. 


గమనిక : భు.కో.భు; కో.భు.కో; భు.భు.భు.; లం.క.భు. ధర్మాలలో ఏదేని ఒకదాని 
ప్రకారం రెండు త్రిభుజాలు సర్వసమానమైతే ఆ త్రిభుజాలలోని మిగిలిన సంగత 
భాగాలు సమానము అగును. వైశాల్యాలు కూడా సమానము. అంతే కాకుండా 
ఒక త్రిభుజం తాలూకు ప్రత్యేక విశిష్టత గల బిందువులైన పరివృత్త కేంద్రము, 
లంబకేంద్రము; గురుత్వ కేంద్రము మొదలైనవి, లంబిసమద్వి ఖండన రేఖలు; 
ఉన్నతులు; మధ్యగత రేఖలు మొదలైనవి రెండో సర్వసమాన త్రిభుజానికి అవే 
అవుతాయి. f 
* ఒక త్రిభుజములోని మూడు E 
భుజాల లంబసమద్విఖండన రేఖలు 
మిళీతాలు (అనుషకాలు). ఈ అనుషక్త B 
బిందువును పరికేంద్రము అందురు. 
* ఒక త్రిభుజ భుజాల లంబసమద్విఖండన రేఖల 
మిళిత బిందువు ఆ త్రిభుజ శీర్నాల నుండి సమానదూరంలో ఉంటుంది. 


పరివృత్తము మరియు పరికేంద్రము AC—4ENc 
(Circum Circle and Circum Centre) : చ్చు 

(త్రిభుజ శీర్నాల గుండాపోయే గ 
వృత్తాన్ని “పరివృత్తము” అని అంటారు. B 


136 


పరివృత్తము యొక్క కెంద్రాన్ని “పరివృత్త కేంద్రము” లేదా “పరికేంద్రము” 
అని అంటారు. 


పరివృత్తము యొక్క వ్యాసార్ణాన్ని “పరివ్యాసార్థము” అని అంటారు. 
పరివృత్త కేంద్రము త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉంటుంది. 


సాధారణంగా త్రిభుజ పరివృత్త కేంద్రాన్ని “5” తోను మరియు 
పరివ్యాసార్థాన్ని “గొ తోను సూచిస్తాము. 


ప్లా 


x 


AABC యొక్క పరివృత్త కేంద్రము “5 మరియు పరివ్యాసార్థము ‘R’ 

అయితే SA = 58 = 50 = అగును. 

* పరివృత్తము త్రిభుజమును పరిలిఖితం చేస్తుంది. అంటాము. (లేదా) 

త్రిభుజం వృత్తంలో లిఖింపబడింది అంటాము. 

త్రిభుజాలలో పరివృత్త కేంద్రాల స్థానాలు (Positions of Circum Centres in 

Triangles) : 

(i) అల్పకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రము త్రిభుజం అంతరంలో ఉంటుంది. 

(స అధిక కోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రము త్రిభుజం బాహ్యంలో 
ఉంటుంది. 

(ii) లంబకోణ త్రిభుజంలో పరికేంద్రము త్రిభుజ కర్ణంపై ఉంటుంది. అంతేకాక 
పరికేంద్రము కర్ణము మధ్య బిందువు అగును. 

* తిభుజంలోని అంతరకోణ 

సమద్విఖండన రేఖలు మిళితాలు. 


ఈ మిళిత బిందువును “అంతర 
కేంద్రము” అంటారు. 


* గABC యొక్క అంతరకోణ 


సమద్విఖండన రేఖల మిళిత 
బిందువు T మరియు 1నుండి F E 
AABC భుజాలైన BC, CA, AB © 
పైకి గల లంబపాదాలు D,E,F 
B D C 





అయితే 10 = IE = గ అగును. 


ల్‌ త్రిభుజ అంతరకోణ సమద్విఖండన రేఖల మిళిత బిందువు, ఆ (త్రిభుజ 
భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. 


137 


అంతర వృత్తము; అంతర కేంద్రము మరియు అంతర వృత్త వ్యాసార్ధము (010౫ 
Circle; Circum Centre And Circum Radius) : 
త్రిభుజ అంతరకోణము సమద్విఖండన రేఖల మిళిత బిందువైన “1* ని 
(త్రిభుజ అంతరకేంద్రము అంటారు. 
ఒక (త్రిభుజంలోని మూడు భుజాలను తాకుతూ త్రిభుజంలోపల ఉండే 
వృత్తాన్ని ఆ త్రిభుజ “అంతర వృత్తము” అంటారు. 
అంతర వృత్త వ్యాసార్ధమునె ఆ త్రిభుజ అంతర వ్యాసార్థం అంటారు. 
దీనిని “ తో సూచిస్తాము. 
* అంతర వృత్తకేంద్రము (త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో 
ఉంటుంది. 
౫ ఒక త్రిభుజం మూడు భుజాలను తాకే (స్పృశించుచున్న్ర వృత్తము త్రిభుజం 
లోపల వుంటుంది. ఈ వృత్తమును త్రిభుజ “అంతర వృత్తము” లేక 
“అంతర్లిఖత వృత్తము” అంటారు. 


* అంతర కేంద్రము ( ఎల్లప్పుడు త్రిభుజం అంతరంలో ఉంటుంది. 


* ఒక త్రిభుజం రెండు బాహ్యకోణ సమద్విఖండన రేఖలు మిగిలిన మూడవ 
అంతరకోణం సమద్విఖండన రేఖ మిళితాలు. ఆ మిళిత బిందువు (త్రిభుజ 
భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది. 


గమనిక : AABCలో B, C కోణాల బాహ్య సమద్విఖండన రేఖలు, A 


కోణ అంతర సమద్విఖండన రేఖలు 1, వద్ద కలుస్తాయి. 
A 


* [నుండి BC, టం AY లకు గీచిన 
లంబపాదాలు వరుసగా 
L,M, సై లు అయితే 
1L=IM,=1,N,. 





X 
* 1 బిందువు త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉంటుంది. 


బాహ్య వృత్తము; బాహ్య కేంద్రము మరియు బాహ్య వృత్త కాము (Excircle; 
Excentre And Exradius) : 

(త్రిభుజ భుజాలను తాకుతూ దానికి 
పూర్తిగా బయటనే ఉండే వృత్తాన్ని “త్రిభుజ 
బాహ్గువత్తంగో అంటారు. 





138 


ఈ బాహ్యవృత్తం తీ శీర్జానికి ఎదురుగా ఉన్న ఈ వృత్త కేంద్రమును బాహ్య 
(వృత్త) కేంద్రము అంటారు. 
ఈ వృత్త వ్యాసార్థమును బాహ్య (వృత్త) వ్యాసార్ధము అంటారు. దీనిని 
[చే సూచిస్తాము. (లేదా) 
త్రిభుజ భుజాలను తాకే ఈ మూడు వృత్తాలలో ప్రతి దానిని త్రిభుజ 
బాహ్య వృత్తం అని, దాని వ్యాసార్థాన్ని బాహ్య వ్యాసార్ధము అని, దాని కేంద్రాన్ని 
“బాహ్య కేంద్రము” అని అంటారు. 
ఖ్‌ (ప్రతి (క్రిభుజానికి మూడు బాహ్య వృత్తాలు ఉంటాయి. వీటి కేంద్రాలను 
1 1, మరియు వ్యాసార్థాలను [,, 1, 1 లతో సూచిస్తాము. 
మధ్యగత రేఖలు (Medians) : AABC లోని 
భుజాలు BC, CA, AB ల మధ్య బిందువులు 
వరుసగా D,E, F అయితే గ క్ష 
AD, BE, CF రేఖా ఖండాలను 
“త్రిభుజం మధ్యగత రేఖలు” అంటారు. 
అనగా త్రిభుజ శీర్షాలను ఎదుటి భుజాల మధ్య ౨ ల 
విందువులకు కలుపు రేఖా ఖండాలను 
“మధ్యగత రేఖలు” అంటారు. 
* ఒక త్రిభుజ మధ్యగత రేఖలు అనుషక్తాలు (మిళితాలు). 


గురుత్వకేంద్రము (లేదా) కేంద్రాభాసము (Centroid) : ఒక త్రిభుజం మధ్యగత 
రేఖల మిళిత బిందువును గురుత్వ కేంద్రము (గరిమనాఖి) అందురు. 


* [16 =2 609 (లేదా) 
AG:GD = 2:1 అంటే 6, ముకి 
త్రిధాకరణ బిందువు. ఇదే విధంగా F E 
BG:GE = 2:1; CG:GF = 2:1 


* గురుత్వకేం[ద్రము “6, ప్రతి మధ్యగత 
రేఖకు త్రిధాకరణ బిందువు. B D @ 


స G ఎల్లప్పుడు త్రిభుజంలోనే ఉంటుంది. 


త్రిభుజ ఉన్నతులు (AlrrUdes of Triangle) : త్రిభుజ p E 
శీర్నాల నుండి ఎదుటి భుజాలకు గీయబడిన 
లంబాలను “త్రిభుజ ఉన్నతులు” అంటారు. B C 


139 


A 


* AABC లో AD, BE, CF లను ఉన్నతులు అంటారు. 


x 


ZADB = £ADC = 90° 


* ప్రతి త్రిభుజ ఉన్నతులు మిళీతాలు, 


లంబకేంద్రము (Orthocentre) : (త్రిభుజ ఉన్నతుల మిళిత బిందువును 
“లంబకేంద్రము” అంటారు. 


న 


(1) అల్బకోణ [త్రిభుజము యందు లంబకేంద్రము త్రిభుజం అంతరంలో 
ఉంటుంది. 


(1) అధికకోణ త్రిభుజము యందు లంబకేంద్రము త్రిభుజం బాహ్యంలో 
ఉంటుంది. 

(111) లంబకోణ త్రిభుజము యందు లంబకేంద్రము లంబకోణ శీర్షంతో 
ఏకీభవిస్తుంది. 

సమబాహు త్రిభుజంలో పరివృత్త 


కేంద్రము 9 గురుత్వకేంద్రము “6; వ 
లంబకేంద్రము '౫ (0); అంతర 91 ౧6 
కేంద్రము * ఒక దానితో ఒకటి క జ 


ఏకీభవిస్తాయి. 


సమబాహు త్రిభుజంలో పరివృత్త కేంద్రము (5); గురుత్వకేంద్రము (6) 
లంబకేంద్రము (0) లు సరేఖీయాలు. 


లంబకేంద్రము (0) పరివృత్త 


కేంద్రాలను (5) కలుపు రేఖా స 

ఖండాన్ని గురుత్వ కేంద్రము (6) VEN 
2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. త. 

0G : GS = 2:1 B 


0; G; 5 బిందువుల ద్వారా పోవు రేఖను AABC యొక్క “అయిలర్‌ రేఖ” 
అంటారు. 


త్రిభుజాల నిర్మాణము (Construction of Triangles) : 


* ఒక త్రిభుజాన్ని నిర్మించేందుకు మూడు స్వతంత్ర కొలతలు కావాలి. 
జ 
జ 


ఒక సమద్విబాహు గ్రిభుజాన్ని గీసేందుకు రెండు స్వతంత్ర కొలతలు చాలును. 
ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించుటకు ఒక స్వతంత్ర కొలత చాలును. 


140 


* ఒక లంబకోణ త్రిభుజాన్ని గీయడానికి రెండు స్వతంత్ర కొలతలు చాలును. 


గమనిక : రెండు భుజాలు, వాటిలో ఒక దాని ఎదుటి కోణము తెలిసిన త్రిభుజ 

నిర్మాణ పద్ధతిని ఉపయోగించి త్రభుజమును నిర్మించవచ్చు. ఈ నిర్మాణమును 

“సందిగ్ధ (త్రిభుజ నిర్మాణము” అని అంటారు. 

* ఒక త్రిభుజములో రెండు భుజములు అసమానములు అయితే, పెద్ద 
భుజమునకు ఎదురుగా నుండు కోణము, చిన్న భుజమునకు ఎదురుగా 
ఉండు కోణము కంటె పెద్దది. 

* ఒక (త్రిభుజములో రెండు కోణములు అసమానములు అయిన, పెద్ద 
కోణమునకు ఎదురుగా నుండు భుజము, చిన్నకోణమునకు ఎదురుగా 
ఉండు భుజము కంటె పెద్దది. 


లంబదూర సిద్దాంతము (Perpendicular Distance Theorem) : 


ఒక దత్త సరళరేఖలో లేనట్టి 
దత్త బిందువు నుండి ఆ సరళరేఖకు 
గీసిన రేఖా ఖండము అన్నింటిలోకి 
లంబదూరము మిక్కిలి చిన్నది. | 


Q NN అలం 
బిందువు నుండి సరళరేఖకు గల దూరము (Distance from a Point to a Line): 


ఒక బిందువు నుండి ఒక రేఖపైకి గీయబడిన లంబరేఖా ఖండాన్ని, ఆ 
బిందువు నుండి ఆ సరళరేఖ దూరము అంటారు. 


* ఒక త్రిభుజము యొక్క ఆకారం దాని మూడు కోణాలచేత 
నిర్ణయింపబడుతుంది. 


* త్రిభుజము యొక్క పరిమాణము దాని మూడు భుజాలచేత 
నిర్ణయింపబడుతుంది. 


141 


24. చతుర్భుజాలు 
(Quadrilaterals) 


చతుర్భుజము (Quadrilateral) : ఒక చతుర్భుజము ఒక సరళ సంవృత పటము, 


* ఏ రెండు రేఖా ఖండాలు చివరి స 


బిందువుల వద్ద తప్ప ఇతరత్ర 
ఖండించుకోని నాలుగు సతలీయ 
రేఖా ఖందాలచే చతుర్భుజం 
ఏర్పడుతుంది. 

* AB, BC, CD, రేఖా ఖండాలచే ఏర్పడు దానిని చతుర్భుజము 
ABCD అంటారు. 
AB, BC, CD, DA లను చతుర్భుజ భుజాలు అనీ; A, 8, 6౨ 
బిందువులను శీర్నాలు అని అంటారు. 
£DAB; £ABC; £BCD, £CDA లను చతుర్భుజ కోణాలనీ అంటారు. 
వీటిని 6, మ, ఈం, 2 లతో సూచిస్తాము. 

* ఒక చతుర్భుజములోని కోణాల మొత్తము360' (లేక) నాలుగు 
లంబకోణాలు. 


D C 


చతుర్ధుజము చుట్టుకొలత (Perimeter of a Quadrilateral) : 
చతుర్భుజములోని అన్ని భుజాల పొడవుల మొత్తాన్ని “చతుర్భుజం చుట్టుకొలత” 
అని అంటారు. 

అనగా ABCD చతుర్భుజములో దాని భుజాల పొడవుల మొత్తం అంటే 
AB+ BC+CD:+DAను చతుర్భుజం చుట్టుకొలత అంటారు. 


వివరణ : ABCD చతుర్భుజములో AB, శీ వ 
BG; BC, CD; CD, DA మరియు 

DA, AB లను ఆసన్న భుజాలు అనీ; 

Zh», £B ; £B, £C ; 66, ఖమ మరియు 

£D; £4 లను ఆసన్న కోణాలు అనీ, క C 
AB, CD; BC, AD లను ఎదుటి భుజాలు అని 

Zh» ఈర: లం లు లను ఎదుటి కోణాలు అని 

శీ 6 మరియు 3, Dలను ఎదుటి శీర్షాలు అని 

AC, BD రేఖా ఖండాలను కరాలు అని అంటారు. 


142 


కర్ణము (Diagonal) : ఎదుటి శీర్షాలను కలుపగా ఏర్పడే రేఖా ఖండాన్ని “కర్ణం” 
అని అంటారు. 


x 


చతుర్భుజానికి నాలుగు భుజాలు; నాలుగు కోణాలు; రెండు కర్ణాలు ఉంటాయి. 


ABCD చతుర్భుజాని కర్ణము 
BD AABD; ABCD అను 
రెందు త్రిభుజాలుగా 
విభజిస్తుంది. 


ఒక చతుర్భుజములోని 
నాలుగు అంతర లేదా D C 
బాహ్యకోణాలు మొత్తము 360°. 


A B 


చతుర్భుజ రకాలు (Types of Quadrilaterals) : 


(1) 


ట్రెవిజియం (లేదా) సమలంబ 


చతుర్ధుజము (1129210 : ఒక జత D ౮ 
ఎదుటి భుజాలు సమాంతరంగా గల 

చతుర్భుజాన్ని “ట్రెవిజియం” అని 

అంటారు. 


x 


సమాంతర రేఖల మధ్య A 
దూరము సమానం. 


లో 


(11) సమాంతర చతుర్జుజము (Parallelogram) : రెండు జతల ఎదుటి భుజాలు 
సమాంతరంగా గల చతుర్భుజాన్ని “సమాంతర చతుర్భుజం” అని అంటారు. 


ఖః 


ABCD సమాంతర 
చతుర్భుజంలో AB, ౧౦కి 
సమాంతరము మరియు 
BC, ADకి సమాంతరము. 


సమాంతర చతుర్భుజములో ఏ రెండు 
ఎదుటి భుజాలైన సమానం. 
అనగా AB = CD; AD = BC. 


ఒక సమాంతర చతుర్భుజములో షై 


A D 


143 


రెండు ఎదుటి కోణాలైన సమానము D 


అనగా = £6; £B=<D ar 
* ఒక సమాంతర చతుర్భుజములో 

కర్ణాలు ఒకదాని నొకటి 

సమద్విఖండన చేసుకొంటాయి. 


అనగా A0 = 00 30 = 0D i 
* ఒక సమాంతర చతుర్భుజములో 
ప్రతి కర్ణము దానిని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. 
* ఒక సమాంతర చతుర్భుజములోని ఏ రెండు ఆసన్నకోణాల మొత్తమైనను 
180 (లేదా) ఆ కోణాలు సంపూరకాలు. 


/ 


(iii) దీర్హ చతురస్ర్రము (Rectangle) : ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణము 
లంబకోణమైతే, దానిని ఒక “దీర్గవతురప్రము” అంటారు. 


* దిర్భనతురగ్రములో ప్రతి కోణము 90 . D 
* దీర్హ చతురస్రంలో ఎదుటి భుజాలు, 
ఎదుటి కోణాలు సమానము. 
* దీర్భ చతురస్రములో కర్ణాలు mi 
పరస్పరం సమద్విఖండన చేసుకొంటాయి. అ శ 


* దీర్భ చతురస్రంలో ప్రతి కర్ణం, దీర్భ చతురస్రాన్ని రెండు సర్వసమాన 
(తిభుజాలుగా విభజిస్తుంది. 


* ఒక దీర చతురస్రం యొక్క కర్ణాలు సమానము. 


గమనిక : ప్రతి దీర్గ చతురస్రము ఒక సమాంతర చతుర్భుజము. కాని ప్రతి 
సమాంతర చతుర్భుజం దీర్గ చతురస్రం కానవసరము లేదు. 


D 
(1) రాంబన్‌ (లేదా) సమబాహు 
చతుర్భు జము (Rhombus) : రెండు 
ఆసన్నభుజాలు సమానంగా గల సమాంతర A C 
చతుర్భుజాన్ని “రాంబస్‌”అని అంటారు. (లేదా) 
అన్ని భుజాలు సమానంగా గల 
B 


చతుర్భుజమును “రాంబస్‌” అంటారు. 
* రాంబస్‌లో అన్ని భుజాలు సమానము. అనగా ABCD ఒక రాంబస్‌ 
అయితే AB = BC = CD = DA. 
144 


* రాంబస్‌ ఒక సమాంతర చతుర్భుజం. 

* చతురస్రం ఒక విశిష్టమైన రాంబస్‌. 

* రాంబస్‌లోని కర్ణాలు పరస్పరం 
లంబసమద్విఖందనము 
చేసుకొంటాయి. 


* రాంబస్‌ ప్రతి కర్ణము దానిని రెండు 
సర్వసమాన త్రిభుజాలుగా 





విభజిస్తుంది. 
* రాంబస్‌ ఎదుటి కోణాలు సమానము. దాని ప్రక్క కోణాల మొత్తము 180°. 
(౪) చతురస్రం (5044ల) : స 
ప్రక్క భుజాలు సమానంగా గల దీర్చ 
చతురస్రాన్ని “చతురస్రం” అంటారు. 
(లేదా) A 


నాలుగు భుజాలు; నాలుగు కోణాలు సమానంగా గల చతుర్భుజాన్ని 
“చతురస్రం” అని అంటారు. 


* ఒక రాంబస్‌లో ఒక కోణము లంబకోణము అయితే అది చతురస్రము 
అవుతుంది. 
*  నతుర[స్రములో 
() అన్ని భుజాలు సమానము. 
(11) అన్ని కోణాలు సమానము. 
(i11) కర్ణాలు సమానము. అవి పరస్పరం లంబసమద్విఖండన 
చేసుకొంటాయి. 
(1) ప్రతీ కర్ణము చతురస్రాన్ని రెండు సర్వసమాన సమద్విబాహు 
లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. 
క్రను బహుభుజి (Regular Polygon) : ఒక బహుభుజిలోని అన్ని భుజాలు, అన్ని 
కోణాలు సమానంగా ఉంటే దానిని “క్రమబహుభుజి” అని అంటారు. 


ఉదా : సమబాహు త్రిభుజము; చతురస్రం. 


145 


చతుర్జుజాల నిర్మాణము (Construction of Quadrilarerals) : 


mE | 
B @ 
D CC * ఒక సమాంతర చతుర్భుజమును 
Le ఏ గీసేందుకు మూడు స్వతంత్ర 


x చతుర్భుజాన్ని గీయడానికి అయిదు 
స్వతంత్ర కొలతలు కావాలి. 


A a B కొలతలు అవసరము. 
* టైపిజీయమ్‌ను నిర్మించుటకు D ౮ 
అవసరము. శ B 


* గాంబస్‌ను గీసేందుకు రెండు 
స్వతంత్ర కొలతలు అవసరము. 


* ఒక దీర్గ చతురస్రాన్ని 
నిర్మించేందుకు రెండు స్వతంత్ర b 





కొలతలు చాలు, a 
క్ష * ఒక చతురస్రమును నిర్మించుటకు 
+ స్‌ చ్‌ ఒక కొలత చాలును. 
* భాయి చతుర్చుజములో AC; 30లు D 


కర్ణాలు అయితే SS 
(i) AB + BC+ CD >AD 

(ii) AB + BC + CD + DA > 20 ab 
(iii) AB + BC+ CD + DA > 2BD 

(iv) AB + BC+CD + DA>AC+BD అగును. 


146 


25. బహుభుజాలు 
(Polygons) 


బహుభుజి (ంlygంn) : అనేక భుజాలు గల 


సమతల సంవృత పటాన్ని “బహుభుజి” అని అంటారు. 
గ 
పంచభుజి (Pentagon) : అయిదు భుజాలు గల 


సమతల సంవృత పటాన్ని “పంచభుజి” అని అంటారు. 


షద్దుజి (HExgం0n) : ఆరు భుజాలు గల 
సమతల సంవృత పటాన్ని “ష “షడ్భుజి” అని 
అంటారు. 
* ఏడు భుజాలు గల సమతల సంవృత 
పటాన్ని “సప్తభుజ అని అంటారు. 
* ఎనిమిది భుజాలు గల సమతల సంవృత 
పటాన్ని “అష్టభుజి” అని 
అంటారు. 
కుంభాకార బహుభుజి (లేదా) 
ఉన్నతోదర బహుభుజి (Convex Poly- 
కంn) : బహుభుజి యొక్క ప్రతి కోణము 
రెండు లంబకోణాలు (180°) కంటె 
తక్కువగా ఉంటే అట్టి బహుభుజిని 
కుంభాకార బహుభుజి (లేక) ఉన్నతోదర 
బహుభుజి అంటారు. 


పుటాకార బహుభుజి (లేదా) నతోదర 


బహుభుజి (Concave Polygon) : ఒక 
బవుబొజిలో ఒక కోణము శెండు 
లంబకోణముల (180°) కంటే హెచ్చుగా 
ఉంటే అట్టి బహుభుజిని “పుటాకార 
బహుభుజి” లేదా “నతోదర బహుభుజి” అని 
అంటారు. 


147 


(q 
. 
(వ) 


ee ZA క 


క్రమ బహుభుజి (Regular Polygon) : 
అన్ని భుజాలు సమాన పొడవులు గల 1 
బవహుభుజిని “క్రమ బహుభుజి” అని 








అంటారు. A 3 B 
ఒక కుంభాకార 
బహుభుజి యొక్క 
భుజములు వరుసగా 
పొడిగించుట వలన 
ఏర్పడు బాహ్యకోణముల 
మొత్తము నాలుగు 
లంబకోణములకు 
(360% సమానము. 
* 4” భుజములు కలిగి 
ఉన్న బహుభుజి 
యొక్క అంతరకోణాల 


మొత్తం + బాహ్యకోణాల 
మొత్తం=2॥ లంబకోణాలు 
* ౫ భుజములు గల ఒక కుంభాకార 
బహుభుజి అంతర కోణాల మొత్తము = (21-4 లంబకోణాలు. 
గమనిక : 
( కుంభాకార బహుభుజి యొక్క అంతరకోణాల మొత్తము ఆ బహుభుజి 
యొక్క భుజాల సంఖ్యపై ఆధారపడి ఉండును. 
(కుంభాకార బహుభుజి యొక్క బాహ్యకోణాల మొత్తము ఆ బహుభుజి 
యొక్క భుజాల సంఖ్యపై ఆధారపడి ఉండదు. 
* లు భుజములు గల కవమబవుభుజి యెఎక్క ఒక్కొక్క 


అంతరకోణము = an లంబ కోణము 











= 21-4900 
n 
* ౧ భుజములు గల (క్రవు బముబుజి టెబుక్క ఒక్కొక్క 
లంబ కోణము 
0 


వి న... 
బాహ్యకోణము జ 
36 


దా 


or 


అ 


చే చ % 


148 


26. వృత్తము 


(Circle) 
వృత్తము (0116ల) : ఒక సమతలంలోని ఇవ్వబడిన ౧౯ ౫ 
ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల / | 
సమితిని “వృత్తం” అని అంటారు. R | లా. 
(లేదా) \ Hf 
అ 


సిర బిందువు నుండి సమాన దూరాలలో 
చలించు బిందువుల సముదాయాన్ని “వృత్తము” అని 
అంటారు. 


స్థిర బిందువును వృత్త కేంద్రము అనియు; స్థిరదూరాన్ని వృత్త వ్యాసార్ధము 
అనియు అంటారు. 


x వృత్తం బిందువులు సమితి. 

* వృత్తం ఒక సంవృత రేఖ. 

* వృత్త పరిమాణాన్ని ఆ వృత్త వ్యాసార్థం నిర్ణయిస్తుంది. 
వృత్త వ్యాసార్ధము (Radius ofa Circle) : 


వృత్త కేంద్రాన్ని వృత్తంపై ఏదేని బిందువుతో' 
కలిపే రేఖా ఖండాన్ని ఆ వృత్త వ్యాసార్ధము అంటారు. 


జ వృత్తానికి అనంతమైన వ్యాసార్థాలు ఉంటాయి. 2 Cc 

* వృత్త కేంద్రము, దాని వ్యాసార్థంచే వృత్తం నిర్ణయింపబడుతుంది. 

* 0౨ అనే సంకేతము ? కేంద్రము; వ్యాసార్ధము గల వృత్తాన్ని 
సూచిస్తుంది. 

వృత్తము దృష్ట్వా బిందువు స్థానము (Position of a Point with Respect to a 
Circle) : వృత్త కేంద్రము 'ఆ మరియు దాని వ్యాసార్థము స 

(| 4=*: అయితే గవృత్తం బయట ఉండును. 

(0. 4169 అయితే వృత్తం లోపల ఉండును. 

(ఫ్ర  య=: అయితే Aవృత్తం మీద ఉండును. 


149 


గమనిక : ఒక వృత్తం అది ఉండే సమతలాన్ని Y 
మూడు బిండు సమితులుగా విభజిస్తుంది. 
ఫ వృత్త బాహ్య బిందువుల సమితి. 2 
(ii) వృత్త బిందువుల సమితి (వృత్తం పైన 

బిందువుల సమితి) 
(iii) వృత్త అంతర బిందువుల సమితి. 
సర్వనమాన వృత్తాలు 
(Congruent Circles): రెండు 
వృత్తాల వ్యాసారాలు 

ట్‌ థి B 

సమానమైతే ఆ వృత్తాలను D 
“నర్వనమాన వృత్తాలు” 
అంటారు. 
వృత్తం జ్యా (Chord ofa Circle) : వృత్తం పై గల ఏ రెండు బిందువులనైనా కలిపే 
రేఖా ఖండాన్ని ఆ వృత్తం “జ్యా” అంటారు. 
వృత్త వ్యాసము (Diameter ofa Circle) : వృత్త కేంద్రము గుండా పోయే జ్యాను, 
ఆ వృత్త వ్యాసము అంటాము. 
* ఒక వృత్తము యొక్కఏ వ్యాసము యొక్క మధ్య బిందువైన దాని “కేంద్రము” అవుతుంది. 
* వృత్త కేంద్రము ద్వారా పోని ఏ జ్యా అయినా ఆ వృత్త వ్యాసము కంటే చిన్నది. 
వృత్త ఛేదన రేఖ (5620002 Circle) : వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించే 
రేఖను ఆ వృత్త ఛేదన రేఖ అంటాము. 
గమనిక : ప్రక్క పటంలో 

AB ని జ్యా అనియు 

CD ను వ్యాసము అనియు 

PQ ను ఛేదన రేఖ అని అంటారు. 
* 50; P౦0 లో భాగం. 
వృత్తం జ్యాలన్నింటిలో వ్యాసము మిక్కిలి పొడవైన జ్యా, 
వృత్తానికి లెక్కలేనన్ని వ్యాసాలు ఉన్నాయి. 
ఒక వృత్త వ్యాసము, దాని వ్యాసార్ధానికి రెట్టింపు. 
గమనిక : వృత్త వ్యాసార్ధము =r; వ్యాసము = dఅనుకొనిన d= 2[ అగును, 





+ ¥ ¥ 


150 


వృత్త చాపము (Arc ofa Circle) : ఒక. Y 
భాగాన్ని ఆ వృత్త చాపము అంటారు. 


* ఏ రెండు వృత్త బిందువులైనా రెండు 
చాపాలను నిర్ణయిస్తాయి. 


x చాపాన్ని “౧ చే సూచిస్తాము. 


మూ 
రా 


MN 
గమనిక : AB ని “చాపం [8 అని చదువుతాము. 
స అర్ధవృత్తం కంటె తక్కువైన చాపాన్ని “లఘుచాపం” అని అంటారు. 
* అర్థవృత్తం కంటె ఎక్కువైన చాపాన్ని “గురుచాపం” అని అంటారు. 


౧) ౧ 
గమనిక : పై పటంలో ము అల్బ చాపాన్ని గక అధిక చాపాన్ని సూచిస్తాయి. 


న్‌ ప్రై ఫ్రటంల్లో 0A, 0B లు వ్యాసార్థాలు. అవి £A0B8 ని నిర్ణయిస్తాయి. 
* AxB; AyBY జ్యా మచే ఖండింపబడిన చాపాలు. 


అర్థ వృత్తము (Semi Circle) : వృత్తంలో సరిగ్గా సగం 


ఉన్న చాపాన్ని “అర్థవృత్తము” అని అంటారు. స గ 


* వృత్తం యొక్క వ్యాసము ఏదైనను వృత్తాన్ని రెండు అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. 
వృత్తము సెక్టర్‌ లేదా త్రిజ్యాంతరము 


అం AN 
(Sector ofa Circle): 04; AxB; 0B A B 
బిందువుల సమ్మేళన సమితిని సెక్టర్‌ 0AB 
అంటాము. Xx 
* సెక్టరు పరిమాణాన్ని సెక్టరు కేంద్రం వద్ద దాని చాపము చేయు కోణము 

నిర్ణయిస్తుంది. 
సెక్టారు భాగాలు (Darts of Sector) : 
() సెక్టార్‌ వ్యాసార్ధము (Radius ofa Sector) : వృత్త వ్యాసార్థాన్నే సెక్టర్‌ వ్యాసార్థము 
అని అంటారు. 
(స సెక్టార్‌ కోణం (403) : రెండు వ్యాసార్థాల మధ్యనున్న చాపం కేంద్రం వద్ద 
చేయు కోణం. దీనినే “కేంద్రక కోణము” అని అంటాము. 
151 


(1) సెక్టార్‌ చాపము (AIC of Sector) : రెండు వ్యాసార్థాల చివరలను కలుపు వృత్త 
భాగమైన చాపాన్ని (వక్రరేఖ) సెక్టర్‌ చాపం అందురు. 


a జ్యా వృత్తాన్ని రెండు ఖండాలుగా విభజిస్తుంది. 


వృత్త పరిధి (౧9156266 of Circle) : వృత్తం పొడవును వృత్త పరిధి 
అంటాము. దీనిని “౮” తో సూచిస్తాము. 


వృత్త పరిధికి; వృత్త వ్యాసానికి గల సంబంధము 
(Relation between Circumference and Diametre ofa Circle): 
వృత్త పరిధి (c) 


ఆఆ 2 ఒక సిర సంఖ్య 
వృత్త వ్యాసము (ఏ  * 


ఈ స్థిర సంఖ్యను “౫” తో సూచిస్తాము. 


శ 7 సుమారు విలువ ౨ (లేదా) 3.14 
% . = 7 (లేదా) 6= ఇ ౫4 (లేదా) 6= 27౫1 
* 1 ఒక కరణీయ సంఖ్య. 


ష్‌ వృత్త పరిధి వ్యాసానికి 7 రెట్లు (లేదా) వ్యాసార్థానికి 27 రెట్లు. 
* ఒక క్రమ బహుభుజి భుజాల సంఖ్య అపరిమితంగా పెరిగినచో అది 
ఒక వృత్తం ఆకారాన్ని పొందుతుంది. 


వృత్త ఖండము (Segment of a 

Circle) : ఒక వృత్తములో ఏదేని 

ఒక చాపము, ఆ చాపపు అంత్య 

బిందువులచే ఏర్పడు జ్యాచే 

సంవృతము చేయబడిన తలము 

యొక్క భాగాన్ని “వృత్త ఖండము” P అల్ప వృత్త ఖండము 

అంటారు. 

* పై పటములో ము వృత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆ రెండు 
భాగాలలో ప్రతి ఒక్కటి ఒక వృత్త ఖండము. 

వృత్తము యొక్క అల్పచాపాన్ని కలిగి ఉన్న వృత్త ఖండాన్ని “అల్పవృత్త 
ఖండము” అని; అధిక చాపాన్ని కలిగి ఉన్న వృత్త ఖండాన్ని “అధిక వృత్త 
ఖండము” అని అంటారు. 


అధిక వృత్త ఖండము 





152 


గమనిక : 
(1) అధిక వృత్త ఖండములోని కోణము అల్బచాపముచే ఏర్పరచబడుతుంది. 
(11)  అల్బవృత్త ఖండములోని కోణము అధికచాపముచే ఏర్పరచబడుతుంది. 


* వృత్తకేంద్రము వద్ద ఏర్పడు కోణాల మొత్తము = 360° 


* “0 కేంద్రముగా గల రెండు 
ఏకకేంద్ర వృత్తాలను ! రేఖ A, కె, గ | 


C,Dల వద్ద ఖండిస్తుంది. AB JD 

అయితే AB = CD అగును. 
x వృత్తములో జ్యా యొక్క లంబసమద్విఖండన రేఖ దాని కేంద్రము ద్వారా 
పోతుంది. 
ఒక వృత్తములో కేంద్రానికి సమాన దూరంలో ఉన్న జ్యాలు సమానము. 
వృత్త కేంద్రము నుండి జ్యాకు గీయబడిన లంబము, ఆ జ్యాకు 
సమద్విఖండన రేఖ అవుతుంది. 

టై 
|] 

ఖండిస్తే ఉటైి౮ఒక సమద్విబాహు మా స 
క్రభుజము అగును. 


* 40” వృత్త కేంద్రము. కక ఒక 
జ్యా. [ప్రై కి లంబముగా ఉన్న 

* ఒక వృత్తములో రెండు జ్యాలు సమానాలైతే అవి కేంద్రము నుండి 

సమానదూరంలో ఉంటాయి. 


ఒక వృత్తములో (లేక సమాన 
వృత్తాలలో) రెండు చాపాలు 
సమానమైన, వాటిచే a yy 


ఖండింపబడే జ్యాలు సమానము. 
అనగా చాపము AB = చాపము 

CD అయితే జ్యా సక =జ్యా ౮D. 

* ఒక వృత్తములో (లేక సమాన వృత్తాలలో) రెండు జ్యాలు సమానమైన; 
వాటిచే ఖండింపబడే చాపాలు సమానము. 


x 


3 





వ్యాసము CD; AB ®E వద్ద 





స్స 


అనగా జ్యా గక =జ్యా గ్రుఅయితే చాపము AB = చాపము CD 
అగును. 


153 


* ఒక వృత్తములో ఒక చాపము Cc 
కేంద్రము వద్ద ఏర్పరచు కోణము, 
అది మిగిలిన వృత్తముపై ఏదేని ఒక 
బిందువు వద్ద చేయు కోణానికి రెట్టింపు. 


ప్రక్క పటంలో £A0B= 26403. A స్స 
నాక. 
* ఒకే వృత్త ఖండములోని కోణాలు 


సమానము. అనగా ZC = ల. 
C 





& అర్ధవృత్తంలోని కోణము 


A. B 
లంబకోణము అనగా ౮6 = 90. CE 


* ఒక వృత్తములో అల్పచాపము మిగిలిన వృత్తముపై ఏదేని ఒక బిందువు 
వద్ద ఏర్పరచు కోణము అల్చ్పకోణము; అధిక చాపము మిగిలిన వృత్తముపై 
ఏదేని ఒక బిందువు వద్ద ఏర్పరచు కోణము అధిక కోణము. 


* ఒక వృత్తములో ఒక చాపరేఖ మిగిలిన వృత్తముపై ఏదేని ఒక బిందువు 
వద్ద లంబకోణమును ఏర్పరచిన ఆ చాపము అర్థవృత్తము. 


* రెండు సమాన వృత్తాలలో (లేక 


A E 

ఒకే వృత్తంలో) రెండు చాపాలు 

వాటి అనురూప కేంద్రాల (లేక 

కేంద్రము) వద్ద ఏర్పరచు 

కోణాలు సమానమైన, ఆ B D ౫ H 
Cc G 


చాపాలు సమానము. 
వివరణ : /BKD = లాకు అయితే BED = స. అగును. 


* రెండు సమాన వృత్తాలలో ప న్‌ 
రెండు చాపాలు 
సమానమైన, అవి వాటి 
అనురూప కేంద్రాల వద్ద fa (1) 
ఏర్పరచు కోణాలు సమానము. కాళింగ లి న 


(౫ గొ ౯ 
వివరణ : BCD = FGH అయితే BKD = ee అగును. 


154 


* ఒక వృత్తములో (లేక సమాన వృత్తాలలో) 
రెండు జ్యాలు సమానమైన అవి కేంద్రము 
(లేక అనురూప కేంద్రాల) వద్ద ఏర్పరచు 
కోణాలు సమానము. 


A C 
0 
B D 
వివరణ : “0” కేంద్రముగా గల వృత్తములో AB = CD 
అయితే £A0B= Z£COD. 
A C 

శుక్ర వృత్తములో (లేక సమాన వృత్తాలలో) [౦ 

రెండు జ్యాలు వృత్త కేంద్రము (లేక అనురూప 

కేంద్రాలు) వద్ద ఏర్పరచు కోణాలు శ 

సమానమైన ఆ జ్యాలు సమానం. క్‌ 


వివరణ : 2403= 2600 అయితే AB= య అగును. 
* అర్థవృత్తము కేంద్రము వద్ద చేయు కోణము = 180°. 


చక్రీయ చతుర్భుజము (Cydic Quadrilateral): 5p జై 
ఒక చతుర్భుజపు అన్ని శీర్నాలు ఒకే వృత్తముపై ఉంటే, 
ఆ చతుర్భుజాన్ని “చక్రీయ చతుర్భుజము” అంటారు. 
* ఒకే వృత్తము మీద వున్న A అ 


బిందువులను చక్రీయాలంటారు. 


స రెండు బిందువులను కలిపే రేఖా 
ఖండము దానిని (ఆ రేఖా 2 
ఖండాన్ని) కలిగి ఉన్న రేఖకు ఒకే 
వైపు గల రెండు బిందువుల వద్ద 
సమాన కోణాలు ఏర్పరిస్తే ఆ 
నాలుగు బిందువులు 
చక్రీయాలు. 





వివరణ : 4,Bలు రెండు బిందువులు. 
C,Dలు AB కి ఒకే వైపున గల రెండు బిందువులు. 
ZACB = /ADB అయితే A,8B,C,Dలు చక్రీయాలు అవుతాయి. 


* చక్రీయ చతుర్భుజములో అభిముఖ కోణాల మొత్తము = 180". 


155 


వివరణ : 4800 చక్రీయ చతుర్భుజము. 


D 
0 వృత్త కేంద్రము అయితే NG 
oi | . | Fa 
అనగా చక్రీయ చతుర్భుజమందు hea 


అభీముఖ కోణాలు సంపూరకాలు. 


* ఒక చతుర్భుజపు ఏ జత అభిముఖ కోణాల మొత్తమైనా 180° లకు 


సమానము అయితే అది చక్రీయ చతుర్భుజము అగును. 


CE E వివరణ : 4130 
వ్‌ ౮ చతుర్భుజము 
| £ABC + ZADC = 
180° అయితే, ABCD 
A B A a B + 
చక్రీయ చతుర్భుజము. 


* చకీయ చతుర్భుజపు ఒక 0 
భుజాన్ని పొడిగించగా 
ఏర్పడు బాహ్యకోణము 
దాని అంతరాభిముఖ 
కోణానికి సమానము. A 


వివరణ : ABCD చక్రీయ చతుర్భుజము 

AB, ౬ వరకు పొడిగింపబడింది. అప్పుడు 

£CBE = భు అగును. 

* ఒక సమాంతర చతుర్భుజము 
చక్రీయమైతే, అది దీర్హ చతురస్రము 
అగును. 

వివరణ : ABCD చక్రీయ సమాంతర 

చతుర్భు జము అయిత ABCD దీర్చ 

చతురస్రము అగును. 

* ఒక చతుర్భుజపు కోణ 
సమద్విఖండన రేఖలచే ఏర్పడే 
చతుర్భుజము చక్రీయ చతుర్భుజము 
అగును. 


(౮ 





బ్రహ్మగుప్తుని సిద్దాంతము (Brahmagupra's Theorem) : కర్ణాలు ఒకదాని కొకటి 
లంబముగా గల చక్రీయ చతుర్భుజములో కర్ణాల ఖండన బిందువు నుండి ఏదేని 
భుజానికి గీయబడిన లంబరేఖ, ఆ భుజపు ఎదుటి భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. 


* ఒక వృత్తములో రెండు అసమాంతర జ్యాల యొక్క లంబసమద్విఖండన 
రేఖలు ఆ వృత్త కేంద్రము వద్ద ఖండించుకుంటాయి. 


* ఒక తలములో గల సరేభీయాలు కాని మూడు బిందువుల ద్వారా పోయే 
వృత్తము ఒకే ఒకటి ఉంటుంది. 


27. వైశాల్యాలు 
(Areas) 


D C 


దీర్హచతురస్ర ప్రాంతము (Region ofa గ 

Rectangle) : దీర్భ చతుర(స్రం; దీర్హ 

చతుర(న అంతరాల నమ్మేళనాన్ని గ 
A RB 


“దీర్షచతురస్ర ప్రాంతం” అని అంటారు. 





దీర్హచతురస్ర వైశాల్యము (Area of Rectangle) : దీర చతురస్ర ప్రాంతం ఎంత 
ఉందో తెలుపు కొలతను “దీర్చ చతురస్ర ప్రాంత వైశాల్యము” లేదా “దీర చతురస్ర 
వైశాల్యము” అని అంటారు. 


* దీర్భ చతురస్రము యొక్క పొడవు; వెడల్పు మరియు వైశాల్యము వరుసగా 
1 b, A అయితే A = ఏ4 చదరపు యూనిట్లు అగును. మరియు దీర్గచతురస్ర 
చుట్టుకొలత = 2(1+b) యూనిట్లు, 


* వైశాల్యాలను కొలవడానికి ఒక యూనిట్‌ భుజం కల చతురస్ర వైశాల్యాన్ని 
యూనిట్‌ (ప్రామాణిక వైశాల్యం) గా తీసుకొంటాం. 


* 1 సెం.మీ. భుజం కల చతురస్ర వైశాల్యాన్ని ఒక చదరపు సెం.మీ. అంటాము. 
* 1 మీటరు భుజం కల చతురస్ర వైశాల్యము = 1 చదరపు మీటరు. 
* త్రిభుజ వైశాల్యము = 101 A 
ఇచ్చట “9 భూమి మరియు YUAN 
1 భూమిపై ఎత్తు. నా 
* ౪ భుజం పొడవు గల చతురస్ర వైశాల్యము భా 
మరియు చతురస్ర చుట్టుకొలత = 4 యూ. 
* ఒఓb,౯లు భుజాలుగా గల (త్రిభుజం చుట్టుకొలత = (a+b+c0) యూ, 
* త్రిభుజ అంతరము త్రిభుజాన్ని కలిగి ఉండదు. 
త్రిభుజ ప్రాంతము (Region of a > 
Triangle) : ఒక (త్రభుజము దాని అంతరాల he 
సమ్మేళనాన్ని “త్రిభుజ ప్రాంతము” అంటారు. Q R 
గమనిక : వైశాల్యము ప్రాంతాన్ని సూచిస్తుంది. కావున త్రిభుజ వైశాల్యం అనగా 
త్రిభుజ (ప్రాంత వైశాల్యము. 


158 


* ఒక బహుభుజి దాని అంతరముల సమ్మేళనాన్ని బహుభుజి ప్రాంతము 
అని అంటారు. 
శ బహుభుజి భుజాలు రేఖా ఖండాలు. (ప్రతి రేఖా ఖండానికి పొడవు 
ఉంటుంది. 


గమనిక : ప్రతి రేఖా ఖండానికి అనుగుణంగా, ఒకే ఒక ధనవాస్తవ సంఖ్య ఉంటుంది. 
దానిని ఆ “రేఖా ఖండపు పొడవు” అంటారు. 


AB యొక్క పొడవును 1(4B) చే గాని లేక Aకిచే గాని సూచిస్తారు. 
* ప్రతి బహుభుజ ప్రాంతానికి కొంత వైశాల్యము ఉంటుంది. 
* 1 అనే ఒక బహుభుజి ప్రాంతవైశాల్యాన్ని “జగ్రు” చే సూచిస్తాం. 
* సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు సమానము. 
* RR, అయ్యేటట్టు, R,, డలు రెండు బహుభుజి ప్రాంతాలైతే 
ar(R,) £ar(R,) అగును. 


దీనినే “వైశాల్యాల ఏకదిష్ట స్వీకృతము” (Area Monotone Axiom) 
అంటారు. 


వైశాల్యాల సమ్మేళన స్వీకృతము (14 Ad- 
dition Axiom) : R, R, అనే బహుభుజి 
(ప్రాంతాల ఛేదనము ఒక రేఖా ఖండము గాని 
లేక ఏకబిందు నమితి గాని అవుతూ, 
2౮% = ష అయితే, 

ar(R) = ar(R,)+ar(R) అగును. 


* సమాంతర చతుర్భుజాన్ని దాని D న్‌ 
కర్ణము వైశాల్యాలు సమానముగా 
గల రెండు త్రిభుజాలుగా 
విభజిస్తుంది. A B 
అనగా ౩r (DABC) = ar (DCDA) F D (E) C 

* ఒకే భూమి కలిగి ఒకే సమాంతర 
రేఖల మధ్య ఉండే సమాంతర 
చతుర్భుజాల వైశాల్యాలు 
సమానము. 





అనగా జ(౫ ABCD) = ఇ(|౯ ABEF) 


* సమాంతర చతుర్లుజపు ఏ 
భుజాన్నైనా దాని “భూమి” అంటారు. 


గమనిక : గ్రా, BC, CD: DA 
లలో దేనినైనా || ABCD యొక్క 
భూమిగా తీసుకోవచ్చు. A B 


ఉన్నతి (11460) : సమాంతర చతుర్భుజపు ప్రతి ఒక భూమికి, ఆ భుజముపై 
గల బిందువు నుండి ఎదుటి భుజాన్ని కలిగి ఉన్న రేఖకు లంబముగా గీయబడిన 
రేఖా ఖండాన్ని (ఆ భూమికి) అనురూప ఉన్నతి అంటారు. 


* సమాంతర చతుర్భుజ [౩౨ 
వైశాల్యము దాని ఏదైనా ఒక Fr 
భూమి; దాని అనురూప ఉన్నతి | 
యొక్క లబ్బానికి సమానము. 
అనగా సమాంతర చతుర్భుజ A B 
వైశాల్యము =bh 


b-భూమి; h - అనురూప ఉన్నతి. 
brie ASN) DE CS HR 


* సమాన భూములు కలిగి, 
ఒకే సమాంతర రేఖల మధ్య 
ఉన్న సమాంతర 
చతుర్భుజాల వైశాల్యాలు 
సమానము. A EB?PG 6 


అనగా ౪/౯ ABCD) = ar(|™ PQRS) 


* ఒకే భూమిని కలిగి ఒకే 
సమాంతర రేఖల మధ్య గల 
త్రిభుజాల వైశాల్యాలు 
సమానము. 
అనేగా ఒ(0430) = ax{DABC) 


* త్రిభుజ వైశాల్యము దాని 
ఏదైనా ఒక భుజము; ఆ 
భుజానికి చెందిన ఉన్నతి 
యొక్క లబ్ధములో సగము. 





160 


గమనిక : భూమి 1) అనురూప ఉన్నతి “౫” గా గల త్రిభుజ వైశాల్యము A=ibh. 


* ఒకే భూమి కలిగి, ఒకే 
సమాంతర రేఖల మధ్య ఒక D E CF 
తిభుజము, ఒక 
సమాంతర చతుర్భుజము 
ఉన్న త్రిభుజ వైశాల్యము, y 
సమాంతర చతుర్భుజ 
వైశాల్యంలో సగము. A B 


అనగా ౩(AABE) = 2561౯ ABCD) 


స సమలంబ చతుర్భుజ వైశాల్యము 3 b ఊా 
దాని సమాంతర భుజాల గా 
మొత్తము మరియు దాని (ఉన్నతి) bh 
సమాంతర భుజాల మధ్య 
దూరము యొక్క A 
లబ్ధములో సగము. 
అనగా వైశాల్యము = ih(a+b). 


* సమాన వైశాల్యాలు గల 


రెండు (త్రిభుజాలలో ఒక C R 

దాని ఒక భుజము 

రెండవ దాని ఒక 

భుజానికి సమానమైన, 

ఆ (త్రిభుజాల అనురూప 

ఉన్నతులు సమానము. షే BD a గ 


అనగా AABC ; APQR లలో జటటమి౦) = arlAPQR) మరియు 
AB= ౦ అయితే CD = షు అగును. 


* ABCD 


చతుర్భుజములో గ గ్గ 
AC కర్ణము; 
శౌ 
AC = d; 
RE, nr లను 
BE: DF శ 1 


161 


ACకి లంబముగా 
గీస్తే 38 = [,; 
DF = h, అనుకొనిన 


(ABCD వైశాల్యము = కేడీ (h,+h,) 
(ఇచ్చట ౯, 3క లను అంతర లంబాలు అంటారు.) 


అనగా చతుర్భుజ 
వైశాల్యము దాని ఒక కర్ణము, ఆ 
కర్ణం పైకి గీయబడిన అంతర 
లంబాల మొత్తము యొక్క 
లబ్ధములో సగము. 
ష్ట్ర ద, రేలు కర్ణాలుగా గల 
సమబాహు చతుర్భుజ 


dd, 
వైశాల్యము = అగును. 


గమనిక : 


(1) ఏదైనా ఒక చతుర్భుజపు కర్టాలు 6, రలు ఒకదాని కొకటి లంబాలైతే ఆ 
చతుర్భుజ వైశాల్యము = 3,౮, 


(11) చతురస్ర కర్ణాలు సమానము, అవి ఒక దాని కొకటి లంబసమద్విఖండన 


చేసుకొంటాయి. 


“ఈ కర్ణముగా గల చతురస్ర 


వైశాల్యము = td. 


* ఒక త్రిభుజాన్ని దాని మధ్యగత 
సమాన వైశాల్యాలు గల రెండు 


త్రిభుజాలుగా విభజిస్తుంది. 


అనగా ar[(AABC) -ar(AADC) 


* (జం లో D,E,Fలు వరుసగా 


BC, CA, AB 
ల మధ్య బిందువులు అయితే, 


() _ BDEFసమాంతర చతుర్భుజము 


(11) ar(ADEF) = far(AABC) 


A 
E బి C 
A 
F E 
Be Dr 


162 


(iii)  ar(|[™BDEF) = 4arl(AABC) అగును. 
* AABC యొక్క మధ్యగత మిళిత బిందువు '౮ అయితే 
ar(AAGB) = far(AABC) 
మరియు _ a(AAGB) = ar(ABGC) = alACGA) శీ 
ఇదే విధంగా 2r[(ABCE) = ar(ABCP) 
ar(AGAF) = ar(AGDC) 
ar(AGEC) = ar(AGFEB) B న (ల 


* సమాంతర చతుర్భుజపు ఒక జత అభిముఖ భుజాల మధ్య బిందువులను 
కలిపే రేఖా ఖండము ఆ సమాంతర చతుర్భుజాన్ని సమాన వైశాల్యాలు 
గల రెండు సమాంతర చతుర్భుజాలుగా విభజిస్తుంది. 


* సమాంతర చతుర్భుజాన్ని దాని కర్ణాలు వైశాల్యాలు సమానముగా గల 


నాలుగు త్రిభుజాలుగా విభజిస్తాయి. న్‌ 


* AABC లో D,E లు వరుసగా 


AB» AC ల మధ్య బిందువులు 
అయితే ar(AADE) = far(AABC) D వ 


* ఒక చతుర్భుజపు మధ్య 
బిందువులను వరుసగా 
కలిపిన ఏర్పడు సమాంతర 
చతుర్భుజ వైశాల్యము ఆ 
చతుర్భుజ వైశాల్యములో 
సగము ఉండును. 





163 


28. సరళ రెఖలు 
(Straight Lines) 


మౌళక స్వీకృతాలు (Basic Axioms) : 


* ఒక తలములో రెండు బిందువు లిచ్చినచో వాటిని కలిగి వుంటూ ఒకే 
ఒక సరళరేఖ ఉంటుంది. 


* రెండు వేరు వేరు రేఖలు ఒకటి కంటె ఎక్కువ ఉమ్మడి బిందువులను 
కలిగి ఉండలేవు. 


గమనిక : 


() రెండు సరళరేఖలు ఒక ఉమ్మడి బిందువు మాత్రమే కలిగి ఉంటే అవి 
ఖండన రేఖలు అవుతాయి. 


(11) రెండు సరళరేఖలు ఉమ్మడి బిందువును కలిగి లేకపోతే అవి సమాంతర 
రేఖలు అవుతాయి. 


సమాంతర రేఖలు (Darallel Lines) : రెండు ఏకతల రేఖలు ఖండించుకొననిచో 
అవి సమాంతర రేఖలు అనబడతాయి, 


యూక్లిడ్‌ సమాంతర స్వీకృతము (లేదా) ప్లే ఫెయిర్‌ స్వీకృతం (Play fair Axiom): 
“ఒక దత్త సరళరేఖలో లేనట్టి ఒక దత్త బిందువు గుండా ఆ సరళరేఖకు ఒకే ఒక 
సమాంతర రేఖ గీయగలము.” 


వివరణ : 1) ఒక దత్త సరళరేఖ, “7 దానిపై లేనట్టి ఒక దత్త బిందువు అయినచో 
౧ గుండా [1కు సమాంతరముగా ఒకే ఒక సరళరేఖను గీయగలము. 


తిర్యగ్రేఖ్లు : ఒక సరళరేఖల జతను రెండు వేర్వేరు బిందువులలో ఖండించే సరళరేఖను 
“తిర్యగ్రేఖ” అని అంటారు. 

సదృశ కోణాలు (Corresponding Angles) : రెండు కోణాలు 

(2) తిర్యగ్రేఖకు ఒకేవైపు ఉండి. 

(b) ఒకటి అంతర కోణము; రెండవది బాహ్యకోణము అయి ఉండి 


() అవి ఆసన్న కోణములు కానిచో అట్టి కోణాల జతను “సద్భశ కోణాలు” అని 
అంటారు. 


ఏకాంతర కోణాలు (Alrernate Angles) : రెండు కోణాలు 


(2) రెండును అంతరకోణాలు అయి 


(0) అవి తిర్యగ్రేఖకు చెరోవైపునా ఉండి 


(6) అవి ఆసన్న కోణాలు కానిచో అట్టి కోణాల జతను “ఏకాంతర కోణాలు” అని 
అంటారు. 


సదృశ కోణాల స్వీకృతం (Axiom of Corresponding Angles) : 


హ్‌. 


* (i 


* (in 


“రెండు ఏకతల 
సమాంతర BAA 
రేఖలను ఒక తిర్యగ్రేఖ CD 
ఖండింపగా ఏర్పడు 
సద్భశకోణాలు 
సమానము.” 


| F AE 
G 


అనగా ప్రక్కపటంలో ZA = ZE; ZD= ZH 
చరి: ZF; CEG 


రెండు సమాంతర P 

రేఖలను ఒక తిర్యగ్రేఖ స 

ఖండింపగా; అప్పుడు 

ఏకాంతర కోణాలు brs 

సమానము. m E JF 
176 


అనగా పై పటంలో £C= /E; £D= ZF 
ఒక సమాంతర రేఖల జతను, ఒక తిర్యగ్రేఖ ఖండిపంగా, తిర్యగ్రేఖకు 
ఒకే వైపునున్న అంతరకోణాలు సంపూరకాలు. 


అనగా పై పటము నుండి ౭6+ గ = 180° 
£D+<E = 180. 


16 


స్వీకృతము (AXxi0m) : “రెండు ఏకతల రేఖలను ఒక తిర్య[గ్రేఖ ఖండింపగా ఏర్పడిన 
సదృశ కోణములలో ఒక జత సమానమయిన, అప్పుడు ఆ రెండు సరళరేఖలు 
సమాంతరములు” అవుతాయి. 


ష్‌. 


* (i) 


రెండు ఏకతల రేఖలను P 
ఒక తిర్యగ్రేఖ 
ఖండింపగా ఏర్పడిన 
ఏకాంతర కోణములలో A 
ఒక జత m B 
సమానమయిన, ఆ 
రెండు సరళరేఖలు 

సమాంతరములు 

అగును. 


అనగా పై పటములో /B = /C అయితే 11౫. 


రెండు ఏకతల రేఖలను 

ఒక తిర్యగ్రేఖ, దానికి 

ఒకే వైపున ఒక | C 
అంతరకోణముల జత గ్‌ 
సంపూరకములగునట్లు 
ఖండించినచో అప్పుడు pl 
ఆ రెండు సరళరేఖలు 
సమాంతరములు 

అగును, 


అనగా పై పటములో | + 0 = 180 అయితే 1. 


“ఒక కోణము యొక్కభుజములకు సమాంతరముగా మరియొక కోణము 
యొక్కభుజములు ఉన్నచో, అప్పుడు ఆ రెండు కోణములు సమానఘులు 
గాని లేక సంపూరకములుగాని అగును. 

అనగా క్రిందిపటం నుండి x = ౮ (లేదా) 


LK + ఈ = 10°, 





% 


167 


29. సౌష్టవము 


(Symmetry) 


సౌష్టవము (5y[1Me[ry) : వస్తువుల ఆకారానికి అందం తెచ్చే సమత్వపు లేక 
క్రమత్వపు లక్షణాన్ని “సౌష్టవము” అని అంటారు. 
* ఒక రేఖకు ఇరువైపుల సర్వసమానంగా ఉన్నట్టి పటాన్ని సౌష్టవము కలిగి 
ఉంది అని అంటారు. 
ఆ పటము ఏ రేఖపై సౌష్టవము కలిగి ఉందో ఆ రేఖను “సౌష్టవ రేఖ” లేక 


“సౌష్టవాక్షము” అని అంటారు. + 


ప్రతిబింబ సౌష్టవము (Line Symmetry): సౌష్టవ 

రేఖకు ఒకవైపునున్న పట భాగము రెండవవైపున్న 

దాని ప్రతిబింబముతో ఏకీభవిస్తే దానిని “ప్రతిబింబ B ర 
సౌష్టవము” అని అంటారు. 


రేఖా సౌష్టవము (Linear Symmetry) : ఒక పటంలో పరస్పరం సరిగా ఏకీభవించే 
రెండు భాగాలుగా విభజించే రేఖ కనీసము ఒకటైనా ఉన్నచో, ఆ పటము రేఖా 
సౌష్టవము కలిగి ఉందని అంటారు. 

రేఖా సౌష్టవమునకు ఉదాహరణలు మరియు సౌష్టవ అక్షాల సంఖ్య 
(Examples of Liner Symmetry and the Number of Axes ol Symmetry) : 


ఉదా 1: || 
ఒక రేఖా ఖండము దాని 10 
లంబసమద్విఖండన రేఖపై సాలు 
సౌష్టవము కలిగి ఉంటుంది. 

ఉదా 2: 
ఒక కోణము దాని సమద్విఖండన 
రేఖపై సౌష్టవము కలిగి ఉంటుంది. 





ఇచ్చట 1 సౌష్టవ అక్షము. 


168 


ఉదా తి: 


ఒక సమద్విబాహు ్రిభుజము, 

సమాన భుజాల మధ్య కోణ 

సమద్వీఖండన రేఖపై సౌష్టవము 
కలిగి ఉంటుంది. | 


B | 
ఇచ్చట 1సౌష్టవ అక్షము. | 
ఉదా 4: 


n A m 
ఒక సమబాహు త్రిభుజము, దాని \ Z 
ప్రతీ కోణ సమద్విఖండన రేఖ పైన 
సౌష్టవము కలిగి ఉంటుంది. 
ఇచ్చట 1, లను సౌష్టవ అక్షాలు B || C 
అని అంటారు. | 


* ఒక సమబాహు త్రిభుజము మూడు సౌష్టవ అక్షాలను కలిగి ఉంటుంది. 
ఉదా 5: 


ఒక గాలిపటాకారములో నున్న 
పటం ఒక సౌష్టవ అక్షమును కలిగి 
ఉంటుంది. ఇచ్చట * ఒకే ఒక 
సౌష్టవాక్షము. B D 


ఉదా 6 : 


ఒక బాణతల (ముం head) 
ఆకారములో నున్న పటము ఒక 
సౌష్టవాక్షము కలిగీ ఉంటుంది. || 


7 ఒకే ఒక సౌష్టవాక్షము. 







ఇచ్చట AB=AD; BC=CD. ZA, 60 


ల సమద్విఖండన రేఖ 'f. 
B 
| 


169 


ఉదా 7: 


అక్షరం “గు ఒక సౌష్టవాక్షము కలిగి 
ఉంటుంది. 


ఉదా రీ: 4 


H అను అక్షరము రెండు ] 
సౌష్టవాక్షములను కలిగి ఉంటుంది. | 


ఉదా 9: 
OV 
ఒక వృత్తము అనంత సౌష్టవ 


అక్షాలను కలిగి ఉంటుంది. ౌా మ్‌ 


ల 
| న్న 


శ ఒక పటం యొక్కసౌష్టవ అక్షము ఆ పటాన్ని రెండు సర్వసమాన భాగాలుగా 
విభజిస్తుంది. 


* ప్రతి పటానికి సౌష్టవ అక్షము ఉండవలసిన అవసరంలేదు. 
స ప్రతి పటం రేఖా సౌష్టవం కలిగి ఉండవలసిన అవసరంలేదు. 


అసౌష్టవ పటాలు (౮౧౫౧6066 Figures) : సౌష్టవాక్షము లేని పటాలను 
“అసౌష్టవ పటాలు” అంటారు. 


స ఒక పటం ఒకటి కంటె 
ఎక్కువ సౌష్టవ రేఖలను 
కలిగి ఉండవచ్చు. 





170 


చతుర(స్రము ఒక సౌష్టవ పటము. 

దీనికి నాలుగు సౌష్టవాక్షాలు కలవు. అవి గ] 
2 కర్ణములు మరియు 2 జతల ఎదుటి 

భుజముల యొక్క అంబసమద్విఖండన 

రేఖలు. 

దీర్హ చతురస్రము ఒక సౌష్టవ 

పటము. దీనికి 2 సౌష్టవాక్షములు 

కలవు. అవి 2 జతల ఎదుటి 

భుజములయొక్క లంబ 

సమద్విఖండన రేఖలు. 


అర్థవృత్తము ఒక సౌష్టవ పటము. 

దీనికి 1 సౌష్టవ అక్షము కలదు. అ 
వ్యాసము యొక్క లంబ 

సమద్విఖండన రేఖ. 


AMD 
సమ చతుర్భుజము ఒక సౌష్టవ 
పటము. దీనికి 2 సౌష్టవాక్షములు 
కలవు. అవి 2 కర్ణములు. 


చతుర్భుజం సౌష్టవ పటం కాదు. 


సమద్విబాహు సమలంబ 
చతుర్భుజం ఒక సౌష్టవ పటము. 


దీనికి 1 సౌష్టవ అక్షము కలదు. 
అది సమాంతర భుజముల 
లంబసమద్విఖండన రేఖ. 


14సౌష్టవ పటము. సౌష్టవ అక్షాల సంఖ్య = 1. 
F అక్షరం సౌష్టవం కాదు. 
క్రమ షడ్భుజికి ఆరు సౌష్టవ అక్షాలు కలవు. 


171 


౨ జతల ఎదుటి | 


భుజముల లంబ న్న్న | ae 
సమద్విఖండన రేఖలు. 

3 జతల ఎదుటి ధా 

కోణముల 
సమద్విఖండన రేఖలు. ణ్‌ ఫ్ర | స్స స్ట 


గమనిక : 1౫ భుజాలు గల క్రమ బహుభుజికి ౫ సౌష్టహీక్షములు ఉంటాయి. 
* రేఖకు అనంత సౌష్టవాక్షములు 
ఉంటాయి. (రేఖపై (ప్రతి బిందువు భు 
వద్ద గీసిన లంబము సౌష్టవాక్షము 
అగును.) 
గమనిక : విషమబాహు త్రిభుజానికి సౌష్టవ రేఖలు లేవు. 


బిందు సౌష్టవము (Point Symmetry) : ఒక పటంలో ఏదైనా ఒక బిందువు 
గుండా ఆ పటం యొక్క సరిహద్దులను తాకుతూ గీసిన ప్రతీ రేఖా ఖండాలు 
బిందువు వద్ద సమద్విఖండనమైతే గాని 
(లేదా) 
ఆ పటాన్ని ఆ బిందువుపై 180° భ్రమణం చేయగా అది ఎట్టి మార్పు 
చెందకున్నా గాని ఆ పటం ఆ బిందువుపై “బిందు సౌష్టవము” కలిగి ఉందని 
అంటాము. 


ఉదా 1: 
5 పటము *0 బిందువుపై 


“బిందు సౌష్టవము” కలిగి 
ఉంటుంది. 





ఉదా 2: 
ఒక సమాంతర చతుర్భుజం 

కర్ణాల ఖండన బిందువు అగు నలా 

“0 పై బిందు సౌష్టవము కలిగి మ. 

ఉంటుంది. 


172 


ఉదా ర: 


ఒక వృత్తము దాని కేంద్రముపై 
బిందు సౌష్టవమును కలిగి 
ఉంటుంది. వృత్త కేంద్రాన్ని 
“సౌష్టవ కేంద్రము” అంటారు. 


ఉదా 4: 


“'H అను అక్షరం ఒక 
బిందువులో బిందు సౌష్టవము 





కలిగి ఉంటుంది. 

ఇ 
గమనిక : 1 రేఖ దృష్ట్వా "” యొక్క 
(వేతిబింబవము “9” అయితే p, ౫! | | 
బిందువులను “సౌష్టవ బిందువులు” అని | 3 
అంటాము. | 

ఠీ 


కొన్ని పటాల సౌష్టవ రూపాలు మరియు సౌష్టవ అక్షాల సంఖ్య 
(Some Symmetrical Figures and the Number of Axes of Symmetry) : 


పటము సౌష్టవ రూపము/ సౌష్టవ అక్షాల సంఖ్య 
రూపాలు 
B er రాసన 1 
A | 
యథ? 


_ రూపము/ 


174 


సౌష్టవ అక్షాల సంఖ్య 


Ha 


[నీ 


సాకీ 


80. చలన జ్యామితి 


(Motion (Transformation) Geometry) 


* పరివర్తనమనేది ఒక తలమందలి లేదా అంతరాళమందలి బిందువుల 
మధ్యగల అన్వేక సాదృశ్యము. 

* చలన జ్యామితిని రూపాంతర పరిమాణ (చలన లేదా పరివర్తన) జ్యామితి 
అని అంటారు. 

* పషొడ్రవులలో ఎట్టి మార్చు తీసుకొని రాని పరివర్తనను “తత్సమ 
పరిణామము” (150౧౭) అని అంటారు. 


పరావర్తన ప్రతిసర్జనము (Reflection Mapping) : 


ఒక రేఖ |ను ఉపయోగించి p బిందువు «Pp 
నుండి p, బిందువును పొందే విధానాన్ని 1లో =! 
పరావర్తనమని లేదా | దృష్ట్వా “సౌష్టవ ప్రతిసర్ణనమని” 
అంటారు. 

[ను 1లో యొక్క ప్రతిబింబము (మాప్‌) అని లేక 1లో పరావర్తన 
ప్రతిసక్టనము అని అంటారు. దీనిని సాంకేతికంగా 10) = p, అని వ్రాస్తాము. 


గమనిక : 1(p) = ౧, అయితే 1(p,) = p అగును. 
స్థిర బిందువులు; స్థిరరేఖు (Fixed (Invariant) Points; Invariant Line): 


1 రేఖను అనునరించి చేసే 
—————-—--— 
పరావర్తనములో 1కు చెందిన బిందువులు ABC | 
స్థిరబిందువులు. 1రేఖ స్థిరరెఖ. 


IA) = A; 100) = కె.......... 
లంబరేఖలు (Perpendicular Lines) : 


1రేఖలో పరావర్తనము చేసినప్పుడు 
[రేఖకు భిన్నమైన వేరొక రేఖ Mదానిపై అదే | 
ప్రతిసర్జనము చేయబడితే, 1 రేఖను 1కు 
లంబరేఖ అంటారు. 'లంబముగా ఉన్నది” అనే 
సంబంధము సౌష్టవ సంబంధము. కావున 
1. 9 అయితే మ 11 అగును. 


175 


31. రేఖా గణితము 


(Geometry) 


AB రేఖా ఖండము (Ap Line Segment) : AB రేఖా ఖండము, A, క అను 
బిందువులు మరియు వాటి మధ్యనున్న అన్ని బిందువులను కలిగిన సమితి అని 
నిర్వచిస్తాము. 


స్వీకృతము (డుషంగ) : నిరూపణగాని; వివరణగాని అవసరము లేకుండానే 
సత్య|ప్రవచనాలుగా రూపొందిపబడ్డ ప్రవచనాన్ని “స్వికృతము” అని అంటారు. 


ఉదా : సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమించును. 


గమనిక : స్వీకృతం అనేది స్వయం సిద్ధమయినట్టి లేక మనం సత్యము అని 
నమ్మి అంగీకరంచినట్టి వివరణ. దీనిని మనము బుజువు చేసే ప్రశ్నేలేదు. 


సిద్ధాంతము (Th౭0[౭m) : మనము ఏర్చరచుకొనిన అనిర్వచిత, లేక నిర్వచిత 
పదాలు మరియు స్వీకృతాల సాయంతో మనము కొన్ని నూతన సంబంధాలు 
పొందుపరచగలము. ఈ నూతన సంబంధాలనే “సిద్ధాంతము” అని అంటారు. 
(లేదా) 
మనము అంగీకరించిన స్వీకృతాల సాయంతోను లేక ఇది వరకే బుజువు 
చేయబడిన సిద్దాంతాల సాయంతోను, బుజువు చేయబడి అప్పుడు మాత్రమే 
సత్యాలుగా అంగీకరింపబడే వివరణను “సిద్ధాంతము” అని అంటారు. 


ఉదా : “ఒక టత్రిభుజములో రెండు భుజములు సమానమైతే వానికి ఎదురుగా 
నుండు కోణములు సమానమగును అనే సిద్ధాంతాన్ని పరిశీలిస్తే, ఇది రెండు 
భాగములు కలిగి ఉంది. “అయితే” అన్న షరతు దాకా ఉన్న భాగం మొదటి భాగం; 
ఆ తరువాత ఫలితమును తెలియజేస్తూ అగును’ దాకా పేర్కొన్న భాగం రెండవ 
భాగము. 

ఈ మొదటి భాగాన్ని దత్తాంశము అనియు, రెండవ భాగాన్ని సారాంశము 
అనియు అంటారు. 


గమనిక : దత్తాంశ భాగము మనకు ఈయబడిన షరతును సూచిస్తుంది. 

సారాంశభాగము మనము నిరూపించవలసిన విషయాన్ని సూచిస్తుంది. 

స్వీకృతాలు (మరం) : 

(i) ఒక తలములోని రెండు దత్త బిందువులను కలిగి ఉంటూ ఒకే ఒక 
సరళరేఖ ఉంటుంది. 


176 


ఈ స్వీకృతము 'బిందువు' మరియు లేఖ” అనే మౌలిక భావనలకు మధ్యగల 
పరస్పర సంబంధాన్ని తెలియజేస్తుంది. 


(1) సరేఖీయములు కాని మూడు దత్త బిందువులను కలిగి ఉంటూ ఒకే తలము 
ఉంటుంది. 


(1 ఒకే తలములోని ఏ రెండు బిందువులను కలిపే సరళరేఖ పూర్తిగా ఆ 
తలములోనే ఉంటుంది. 


ఈ స్వీకృతము 'బిందువు మరియు 'తలము' అనే మౌలిక భావనల పరస్పర 
సంబంధాన్ని తెలియజేస్తుంది. 


% ఒక రేఖలోని A, 3, అను మూడు బిందువులు AB+BC = AC అగునట్లు 
ఉంటే, క బిందువు &, లకు మధ్య ఉండును, 


గమనిక : 
బిందువు; రేఖ; తలము; అంతరాళము (Point Line; Plane; Space) : 


మనము ఒక చుక్క వంటి గుర్తును ఎప్పుడూ చూచినా దానిని ఒక “బిందువు” 
అని పిలుస్తాము. 


అదే విధంగా ఒక బల్లయొక్క అంచుగాని, ఒక పుస్తకం యొక్క అంచుగాని 
చూచినప్పుడు దానిని మనము ఒక “రేఖ” అని గుర్తిస్తాము. 


అదే విధంగా ఒక నల్లబల్ల యొక్క ఉపరిభాగాన్ని గాని, ఒక గోడ యొక్క 
ఉపరిభాగాన్ని గాని చూచినప్పుడు దాన్ని మనం ఒక “తలము” అని పిలుస్తాము. 


భూమి; ఆకాశాల మధ్య ఉన్న యావత్‌ ప్రదేశాన్ని గూర్చి తలచినప్పుడు 
దానిని మనము “అంతరాళము” అని పిలుస్తాము. 
* The Elements అనే గ్రంథాన్ని రచించినది “యూక్లిడియన్‌” 
oa చతుర్భుజాలు (Quardrilaterals) : 
* చతుర్భుజపు కోణాల మొత్తము = 860 
* సమాంతర చతుర్భుజపు ఒక జత ఆసన్నకోణాలు సంపూరకాలు 
* ABCD సమాంతర చతుర్భుజములో 


తత? £B సమద్విఖండన రేఖల [0 C 
ఖండన బిందువు 2 అయితే న! 
£APB = 90° అగును. ఇదే B 
విధంగా £C + £D= 2£APB, 


17 


AABC ఒక (త్రిభుజము. AB,C క క 


క క 
ల ద్వారా వరుసగా గర, BC, 

AB లకు గీయబడిన 

సమాంతర రేఖలచే APQR 


ఏర్పడితే BC = 19% అగును. 


ABCD సమాంతర | 
చతుర్భుజములో BC 

D C 
మధ్యబిందువు 1 
పొడిగింపబడిన AB» DE 
ల ఖండన బిందువు F అయితే 
AF = 2.43 అగును. 

A B 
ABCD సమాంతర చతుర్భుజములో 


AN,» CP లు BD కి లంబాలు 
అయితే 

(iJ AADN = ACBP 

(ii) AN = CP అగును. 

ABCD ఒక సమాంతర 


చతుర్భుజం. AP = 0౦ 
అగునట్లు లు వరుసగా 


AB. CD లపై బిందువులు 
అయిన ౮, ₹6 లు ఒకదాని 


నొకటి సమద్విఖండన 
చేసుకొంటాయి. 


ABCD D ౮ 


సమాంతర a 
చతుర్భుజములో 





DX = BY 
అగునట్లు, X, Yలు 
కర్ణము BDపై రెండు 
బిందువులు 


అయితే AXCY 
సమాంతర 
చతుర్భుజము అగును. 


ABC ఒక (తిభుజము. 
20116: QR ||AB; 


5 || ౩౮ అయితే 
AS = PB అగును. 


ABCD ఒక చతుర(స్రము. 
APQR వేరొక చతురస్రము 
అయితే DR = BP? అగును. 





సమాంతర చతుర్భుజపు కర్ణాలు 
సమానమవుతూ ఒక దాని 
నొకటి లంబసమద్విఖండన 


చేసుకున్న అది చతురస్రము 
అగును. 

) D క 
ABCD ఒక సమచతుర్భుజము. 
AC దాని కర్ణము అయితే 
AC, ZA, £C లను 
a న A B 
సమద్విఖండన చేస్తుంది. 

D 

చతురస్రపు కర్ణాలు సమానము న 
మరియు ఒక దానినొకటి a 
లంబసమద్విఖండన ళ్‌ 
చేసుకొంటాయి. A B 


ABCD సమాంతర 
దీర్హచతురస్రము అయితే 
AAFD = ABEC A ౧ 


179 


శె 


స్త 


* 


3 


సి 


ఒక త్రిభుజ రెండు భుజాల A 

మధ్య బిందువులను కలిపే రేఖా 

ఖండము మూడవ భుజానికి 

సమాంతరంగాను, అందులో N 
సగము ఉంటుంది. 

ss NN BOTH B c 
ఒక సమ చతుర్భుజాన్ని దాని కర్ణాలు నాలుగు సర్వసమాన త్రిభుజాలుగా 
విభబిస్తాయి. 

ఒక త్రిభుజములో ఒక భుజపు మధ్య బిందువు నుండి వేరొక భుజానికి 
సమాంతరంగా గీయబడిన రేఖ, మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. 
రఖయలో 86, కలు Dem C 
వరుసగా AB, BC, CD, 

షల మధ్య బిందువులు H F 
EFGH అయితే సమాంతర 

చతుర్భుజము అగును. A న 
సమాంతర చతుర్భుజపు మధ్య బిందువులను వరుసగా కీలిపిన ఏర్పడు 
పటము సమాంతర చతుర్భుజము. 


ABCD ఒక సమచతుర్భుజము. ఓ, % ఆ, లు వరుసగా AB, BC, 
CD, DA ల మధ్యబిందువులు అయితే EFGH చతురస్రం అగును. 


ABCD ఒక చతుర్భుజము. EEG,H లు వరుసగా AB, BC, 
CD, pA © మధ్యబిందువులు. EFGH సమచతుర్భుజమైన ABCD 
దీర్గనతురసప్రము అగును. 

ఒక చతురస్ర భుజాల మధ్య బిందువులను వరుసగా కలిపిన ఏర్పడిన 
పటము చతుర(స్రము. 
ABCD ఒక సమలంబ 
E,Fలు వరుసగా 

AC. BD ల మధ్య 
బిందువులు. అయితే 

EF = ¥(AB - CD) అగును. 


* ABCD ఒక సమద్విబాహు 0 ౮ 
సమలంబ చతుర్భుజము. 


AB || ౨6. AD = BC అయితే 

ZA+dC = 180°; 

£B+<£D = 180. A B 
* సమద్విబాహు సమలంబ చతుర్భుజ 

కర్ణాలు సమానము. 


* ABCDE పంచభుజిలో ఏ 
రెండు భుజాలు సమానము 
కాదు. B,C,D, Eo వద్ద 
ఏర్పడిన అంతరకోణాలలో ప్రతి 
ఒక్కటి 120° ఉంటుంది. E ౮ 
మరియు AB = ౩౧) + DC 
అగును. 


* మూడుగాని అంతకంటే 
ఎక్కువగాని సమాంతర రేఖలు A B 
ఒక తిర్యక్‌ రేఖపై సమాన 
అంతర ఖండాలు చేస్తే అవి 
ఏ ఇతర తిర్యగ్రేఖపై నైనా 
గాని సమాన అంతర 
ఖండాలు చేస్తాయి. 


అనగా ప్రక్క పటంలో DE = EE 





అంతరఖండాలు (Intercepts) : 

1 ౫ లు ఒకే తలంలో 
ఉన్న రెండు రేఖలు. తిర్యగ్రేఖ 1 గ 
వాటిని A, Bల వద్ద ఖండిస్తున్నది. 
అయితే 1 ॥ రేఖలు తిర్యగ్రేఖ 1 
పై గక అనే “అంతర ఖండము”ను 
చేస్నున్నాయంటారు. 

(లేదా) 


181 


తిర్వగ్రేఖ ౧ పై ఓ [లచే ఖండింపబడ్డ అంతరఖండము గై. 
నాలుగు భుజాలు కలిగిన బహుభుజిని “చతుర్భుజము” అంటారు, 


ఒక జత అభిముఖ భుజాలు సమాంతరముగా గల చతుర్భుజాన్ని 
“సమలంబ చతుర్భుజము” అంటారు. 


అసమాంతర భుజాలు సమానముగా గల సమలంబ చతుర్భుజాన్ని 
“సమద్విబాహు సమలంబ చతుర్భుజము” అని అంటారు. 


రెండు జతల అఖిముఖ భుజాలు సమాంతరముగా గల చతుర్భుజాన్ని 
“సమాంతర చతుర్భుజము” అంటారు. 


సమాంతర చతుర్భుజములో 

(1) అభిముఖ భుజాలు సమానము; 

(11) అభిముఖ కోణాలు సమానము; 

(11) కర్ణాలు ఒకదాని నొకటి సమద్విఖండన చేసుకొంటాయి. 


ఒక కోణము లంబకోణముగా గల సమాంతర చతుర్భుజము ఒక “దీర్భ 
చతురస్రము”. 

దీర్భ చతురస్రపు ప్రతీ కోణము లంబకోణము. దాని కర్ణాలు సమానము. 

అవి ఒక దాని నొకటి సమద్విఖండన చేసుకొంటాయి. 

ఒక జత ఆసన్నభుజాలు సమానముగా గల దీర్ధ చతురస్రాన్ని 

“వతురప్రము” అని అంటారు. 

ఒక చతుర(స్రపు అన్ని భుజాలు సమానము. దాని ప్రతి కోణము 

లంబకోణము. దాని కర్ణాలు సమానము. అవి ఒక దాని నొకటి 

లంబసమద్విఖండన చేసుకొంటాయి. 


ఒక జత ఆసన్నభుజాలు సమానముగా గల సమాంతర చతుర్భుజము 
ఒక సమ చతుర్భుజము. 


ఒక సమచతుర్భుజపు భుజాలన్నీ సమానము. దాని కర్ణాలు ఒక దాని 
నొకటి లంబసమద్విఖండన చేసుకొంటాయి. 


ఒక సమాంతర చతుర్భుజపు కర్ణాలు సమానమై, అవి ఒక దాని నొకటి 
లంబసమద్విఖండన చేసుకుంటే, ఆ సమాంతర చతుర్భుజము చతురస్రము 
అవుతుంది. 


182 


బిందువధము (100645) : ఇవ్వబడిన జ. 


నియమానికి లేక నియమాలకు అనుగుణంగా / 0 YO 

ఉండే బిందు సమితిని “బిందు పదము” అని | 6 | 

అంటారు. స ఖే 
లు శి 


* బిందు పధాన్ని “లోకస్‌” అంటారు. ఇది లాటిన్‌ పదము. దీని అర్ధము 
“స్థానము” లేక “ఉనికి”. 

* బిందుపదానికి చెందిన ప్రతిబిందువు ఇవ్వబడిన నియమానికి లేక 
నియమాలకు అనుగుణంగా ఉంటుంది. 


* ఇవ్వబడిన బిందువులకు సమాన దూరములో గల అదే తలానికి చెందిన 
విందుపథధము “వృత్తము”. 

* ఒక తలములో గల రెండు Cale 
సమాంతర రేఖలకు సమాన / \ 
దూరంలో గల అదే తలానికి | © | 
చెందిన బిందుపధము ఆ రెండు & ge 
సమాంతర రేఖలకు | 
సమాంతరంగాను, వాటి ౧౨౭౨౨౨౨౬ ee 
మధ్యను ఉండే రేఖ. లాటి 

స్ట ఉమ్మడి ధర్మాన్ని కలిగి ఉన్న అన్ని బిందువుల వల్ల ఏర్పడే ఆకృతిని ఆ 
బిందువుల “వీందుపధము” అని అంటారు. 


x 

* ఇవ్వబడిన రెండు బిందువులు A, B 
లకు సమాన దూరములో గల ర్‌ 9 

బిందుపధము క్ర యొక్క లంబ ల 

సమద్వీఖండన రేఖ అవుతుంది. i 


* C= (౪/0x=1} ఇది 0 ను కేంద్రముగా కలిగి £ వ్యాసార్థముగా గల 
వృత్తము. 

* ఒక తలములో గల రెండు బిందువులకు సమాన దూరములో గల 
బిందుపధము ఆ రెండు బిందువులను కలిపే రేఖా ఖండపు 
లంబసమద్విఖండన రేఖ. 


1కు 


oS 


ఒక తలంలో ఉండే సరేఖీయాలు న Fs 


కాని మూడు బిందువులకు సమాన A 

దూరములో ఉన్న బిందువు యొక్క (గ 

బిందుపధము “పరివృత్తము” అగును. [స 
కా 


* సర్రేఖీయాలు అయిన మూడు 
బిందువులకు సమాన దూరములో | 


ఏ 


బీందువు ఉండదు. m 


* అంతరాళములో ఒక స్థిర బిందువుకు 
స్థిరదూరములో గల విందు సమితి “గోళము”. 


* అంతరాళములో ఒక రేఖకు ఇవ్వబడిన దూరములో గల బిందు సమితి 
“స్టూపము”. 


బిందుపధానికి ఉదాహరణలు : 


(i) 


(11) 


(111 


న్‌. 


నానో 


(17 
(17 
(vi) 


గడియారములోని సెకండ్ల ముల్లు చివరి భాగము యొక్క బిందుపధము 
- ఒక వృత్తము. 

తిన్నని రోడ్డు వెంట నడుస్తున్న మనుజుని తల బిందుపధము - రేఖ. 
కంపనాలు చేస్తున్న లఘులోలకపు చివరి భాగము బిందుపధము - 
చాపము. 

తిన్నని రోడ్డు మీద పోవుచున్న బండి చక్రపు కేంద్రము బిందుపధము - రేఖ. 
పై నుండి కిందకు స్వేచ్చగా పడుతున్న వస్తువు యొక్క బిందుపధము - రేఖ. 
సూర్యుడి చుట్టు తిరుగుతున్న భూమి యొక్క మార్గము - దీర్గవృత్తం 


(౪1) నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిని వేస్తే వచ్చిన అల (1 సెకండు 


తరువాత) బిందుపధము - ఏకకేంద్ర వృత్తము. 


(111) ఒక వృత్తాకారపు బాట యొక్క లోపలి అంచు నుండి ఎప్పుడూ ఒక 


(ix) 


(x) 


మీటరు దూరములో ఉండేటట్లు పరుగెత్తుతున్న మనుజుని పదము - 
వృత్తము. 

ఒక తిన్నని రోడ్డు యొక్కరెండు అంచులకు సమాన దూరములో ఉండేటట్లు 
నడిచే మనుజుని పదము - రేఖ. 

ఒక దానితో ఒకటి స్పర్శించేటట్లు రెండు నాణాలు ఒక బల్లమీద ఉన్నాయి. 
అందులో ఒక నాణెన్ని స్థిరంగా ఉంచి, రెండవ దానిని స్థిరంగా ఉన్న 
నాణెపు అంచును స్పర్శించేటట్లు భ్రమణము చేస్తే తిరుగుతున్న నాణెపు 
బిందుపదము - వృత్తము. 


* ఒక తలములో గల రెండు ఖండన Q 
రేఖలకు సమాన దూరములో గల 
బిందుపధము ఆ ఖండన రేఖలచే 
ఏర్పడే కోణాల సమద్విఖండన రేఖల R p 
సమ్మేళనము. 


౫ రెండు రేఖల ఖండనలే ఏర్పడు 
కోణాల సమద్విఖండన రేఖలు 
ఒకదాని నొకటి లంబాలు. 


న ౮ 


మధ్యగత రేఖ (Median) : ఒక త్రిభుజ 
శీర్షాన్ని ఆ శీర్షపు ఎదుటి భుజపు మధ్య 
బిందువుతో కలిపే రేఖా ఖండాన్ని ఆ త్రిభుజ 
“మధ్యగత” అంటారు. B D C 


వివరణ : గగAకBC యొక్క ఒక శీర్షము A. దాని ఎదుటి భుజము. 1౮6. ౩౮ 


మధ్యబిందువు D. A, D లను కలిపే రేఖా ఖండము 1p. ఇ ను మిం 

యొక్క మధ్యగత అంటారు. 

* ఒక త్రిభుజ భుజాల మొత్తము దాని మధ్యగతముల మొత్తము కంటె ఎక్కువ. 

* ఒక త్రిభుజపు ఏ రెండు మధ్యగతాల మొత్తమైనా గాని మూడవ మధ్యగతం 
కంటె ఎక్కువ. 


ఉన్నతి (Al[I[1d౭) : ఒక త్రిభుజములో ఒక శీర్షాన్ని ఆ శీర్షపు ఎదుటి భుజాన్ని 
కలిగి ఉన్న రేఖకు దాని నుండి గీయబడిన లంబము యొక్క పాదాన్ని కలిపే రేఖా 
ఖండాన్ని ఆ త్రిభుజపు “ఉన్నతి” (ఆ భుజాన్ని అనుసరించి) అంటారు. 


(Ap ఉన్నత్రి (ఇచ్చట 35 ఉన్నతి) 


వివరణ : AABCలో Aఒక శీర్షము. ౩౮ ఆ శీర్షప్రు ఎదుటి భుజము. గ BC 
Aనుండి పర కి గీయబడిన లంబము గై. D లంబపాదము 1) ని AABC 
యొక్క ఉన్నతి అంటారు. 


185 


అంతర వృత్తము మరియు అంతరవృత్త 


కేంద్రము (Incircle and Incentre): 
త్రిభుజకోణ సమద్విఖండన రేఖల మిళిత F 


బిందువును ఆ త్రిభుజ “అంతర వృత్తకెంద్రము” 
అంటారు. ల 
(౮ 


B D 
వివరణ : ID=IE=IF=r. BC, AC, AB లకు వరుసగా 1నుండి గీయబడిన 
లంబపాదాలు D, E, £1ని అంతర వృత్త కేంద్రము అంటారు. 


* త్రిభుజ అంతర వృత్త కేంద్రము ఆ త్రిభుజ భుజాలకు సమాన దూరంలోఉంటుంది. 


పరివృత్త కేంద్రము (Circum Centre) : త్రిభుజ భుజాల లంబసమద్విఖండన 
రేఖల మిళిత బిందువును ఆ త్రిభుజ “పరివృత్త కేంద్రము” అంటారు. 


Nha 


* త్రిభుజ పరివృత్త కేంద్రము ఆ త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో 
ఉంటుంది. 5A=$§B=5C=R. [ను పరివృత్త వ్యాసార్ధము అంటారు. 


A 
లంబకేంద్రము (Ortho centre) : 


త్రిభుజ శీర్షాల నుండి వాటి ఎదుటి 

భుజాలకు గీయబడిన లంబరేఖల F E 
మిళిత బిందువును ఆ (తిభుజపు 

“లంబ కేంద్రము” అంటారు. 





గురుత్వకేంద్రము (Centr0id) : 
త్రిభుజ మధ్యగత రేఖల మిళిత 
బిందువును “గురుత్వ కేంద్రము” లేదా 
“కెంద్రాభాసము అంటారు. దీనిని 
“డొ తో సూచిస్తాము. 


* గురుత్వ కేంద్రము ప్రతి మధ్యగతాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. 





186 


* ప్రక్క పటంలో AG:GD = 2:1 
BG:GE = 2:1 
CG:GF = 2:1 
ఇదే విధంగా BG = 3BE మరియు GE = 4BE. 
* ఒక త్రిభుజపు రెండు మధ్యగత రేఖలు సమానమైన అది “సమద్విబాహు 
త్రిభుజము” అగును. 
* AD, BE. CF ల AABC యొక్క మధ్యగతములు. వాటి మిళితబిందువు 
G. అయితే 
4(AD + BE + CF) > 3 (AB + BC + CA) అగును. 
* ్న4ABC యొక్క లంబ కేంద్రము “0” అయితే గ్‌ 
() A0BC యొక్క లంబ కేంద్రము A 
(i) A0AC యొక్క లంబ కేంద్రము B 
(iii) A0AB యొక్క లంబ కేంద్రము C 
* ABC త్రిభుజములో | +/B = £C అయితే దాని లంబకేంద్రము C 





* ABC త్రిభుజములో /B +/C= గ అయితే దాని లంబకేంద్రము A 


* 4BC త్రిభుజములో £౮6+/A = 2B అయితే దాని లంబకేంద్రము 
B అగును. 


అయిలర్‌ రేఖ (Euler's Line) : సమబాహు త్రిభుజము కానటువంటి ఏదైనా 
త్రిభుజము 430 యొక్క పరివృత్త కేంద్రము “క గురుత్వ కేంద్రము “6; 
లంబకేంద్రము “0” మరియు అంతర వృత్త కేంద్రము “1” అయితే 0, 6,5 ల 
ద్వారా పోయే రేఖను “అయిలర్‌ రేఖ” అంటారు. A 


* [5 ను G శ్రిధాకరిస్తుంది. 


నవ బిందు వృత్తము (The nine point 
cre) : సమబాహు త్రిభుజము కానటువంటి 
ఏదైనా ఒక (క్రిభుజము ABC ని గీయండి. 





187 


ఉన్నతులు గరి, కైక, CF లను గీయండి. వాటి మిళిత బిందువు 0, 
గ, 0౮8. 06 ల మధ్య బిందువులైన 2 ౦ Rలను గుర్తించండి. 

Bc, CA, AB ల మధ్య బిందువులైన X, 2లను గుర్తించండి. క 
ను కలుపంది. 

గ వ్యాసముగా వృత్తాన్ని గీయండి. 


XP? వ్యాసముగా గల వృత్తము D,EEXKYZLBhQROY ద్వారా పోయినది. 
కనుక దానిని నవబిందు వృత్తము అంటారు. 


* సమబాహు త్రిభుజపు పరివృత్త కేంద్రము; అంతర వృత్త కేంద్రము; 
లంబకేంద్రము; గురుత్వ కేంద్రము, ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి. 


ప % 


188 


82, సమితులు 
(Sets) 


సమితి (560) : ఒక సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని “సమితి” అని అంటారు. 


* జర్మన్‌ శాస్త్రవేత్త జార్జికాంటర్‌ తన గణిత పరిశోధనలో సమితివాదాన్ని 
అభివృద్ధిపరిచాడు. 


సమితి (560 : సాధారణంగా వస్తువుల సముదాయమును “సమితి” అంటారు. 
మూలకము (Element) : సమితిలోని వస్తువులను “మూలకములు” అంటారు. 


సునిర్వచిత సమితి (Well Defined Set) : కొన్ని వస్తువుల సమితి ఇస్తే దాని 
యందు గల వస్తువులను, దాని యందులేని వస్తువులను వేర్చర్చగలము. అట్టి 
సమితిని “సునిర్వచిత సమితి” అంటారు. 


(లేదా) 


ఒక దత్త వస్తువు ఒక సమితికి చెందిందో, లేదో నిర్ణయించగలిగినప్పుడు ఆ 
సమితిని “సునిర్వచిత సమితి” అంటారు. 


గమనిక : ఇచ్చట వస్తువు అనేది ఒక మనిషి కావచ్చు; సంఖ్య కావచ్చు; అక్షరము 
కావచ్చు; ఏదైనా కావచ్చు. 


* సమితిని వ్రాయునప్పుడు ప్రతి మూలకాన్ని రెండు లేక మూడుసార్లు తిరిగి, 
తిరిగి పేర్కొనక ఒక్కసారి మాత్రమే వ్రాస్తాము. 


ఉదా: 12,b,b,664,64,d అనే మూలకాలు (అక్షరాలు) గల సమితిని 
{2, b, c, d} అని వ్రాస్తాము. 


జాబితా రూపము (లేదా) రోస్టరు రూపము (List form (or) Roster 
Form): సమితిలోని మూలకాలన్నింటిని కామా (,) లలో వేరుచేసి రాసే పద్ధతిని 
“జాబితా రూపము” లేక “రోస్టర్‌ రూపము” అంటారు. 


ఉదా : 
1. సహజ సంఖ్యా సమితి Ns], 23 యుత } 
2, పూర్ణ సంఖ్యల సమితి. 2 = Ca Br A } 


189 


సమితి నిర్మాణ రూపము (లేదా) లాక్షణిక రూపము (Set Builder Form 
(or) Rule Form): సమితిని, సమితి యందలి మూలకముల ధర్మమును 
వివరించడం ద్వారా సూచిస్తే దానిని “సమితి నిర్మాణ రూపము” లేక “లాక్షణిక 
రూపము” అంటారు. 


ఉదా 1: B అనేదిఅన్ని సరి సహజ సంఖ్యలను కలిగి ఉన్న సమితి అయితే 
B= (x అనేది ఒక సరి సహజ సంఖ్య). 


ఉదా 2: C= (2,3,5, 7, 11). 6 అనేది 18 కంటె తక్కువైన ప్రధాన సంఖ్యల 
సమితి అయితే C= (అనేది 18 కంటె తక్కువైన ఒక ప్రధాన సంఖ్య). 

* చెందును “ఆ” తో సూచిస్తాము. (081012 ౧0) 

* చెందదును “జ” తో సూచిస్తాము. (౧0౯5061008 10) 

ఉదా : A= (1, 2, 9, 4 5) అయితే 1౬8; 3అమీ 6జితీ 9¢A. 


శూన్యసమితి (1111 5600 : మూలకాలు ఏమిలేనట్టి సమితిని “శూన్యసమితి” 
అంటారు. 


* శూన్యసమితిని “జి లేదా *“()” తో సూచిస్తాము. 

* £=({) 

ఉదా : సున్నా కంటె చిన్నవైన సహజ సంఖ్యా సమితి A= {} 

గమనిక : £ (0); (£) అనునవి మూడు వేర్వేరు సమితులు. 

ఏకమూలక సమితి (Singleton Set) : ఒకే ఒక మూలకాన్ని కలిగియున్నట్టి 
సమితిని “ఏక మూలక సమితి” అంటారు. 

ఉదా : సరి ప్రధానాంకాల సమితి = (2). 


పరిమిత సమితి (1110166 569 : సమితిలో మూలకాల సంఖ్య పరిమితంగా 
(లెక్కించుటకు వీలుగా) ఉంటే అట్టి సమితిని “పరిమిత సమితి” అంటారు. 


ఉదా: A= (1, 2, 3, 4} 


అపరిమిత సమితి (Infinite Set) : సమితిలోని మూలకాల సంఖ్య లెక్కించుటకు 
వీలుకాకపోతే (అపరిమితంగా ఉంటే) అట్టి సమితిని “అపరిమిత సమితి” అంటారు. 


ఉదా : సహజ సంఖ్యా సమితి N= (1 2, 3, 00 } 


190 


సమ సమితులు (164211 Sets) : A సమితిలో గల మూలకాలన్నియు క 
సమితిలో ఉంటూ, B సమితిలో గల మూలకాలన్నియు A సమితిలో ఉంటే అట్టి 
సమితులను “సమ సమితులు” అంటారు. 


గమనిక : ఓ, కలు సమ సమితులు అయితే వాటిని “గ = కొ తో సూచిస్తాము. 
ఉదా: A= {1, 2, 3, ఉం ) N=సహజ సంఖ్యా సమితి అయితే A=N అగును. 
ఉదా: A= {p, G4 rs} B= {1,2, 3, 4} అయితే A = ౩ అగును. 


సమితుల అన్వేక సాదృశ్యము (One-t0-One Correspondence) : 
Aసమితిలో (ప్రతి మూలకము, B సమితిలోని ఒకే ఒక మూలకంతోను మరియు B 
సమితిలోని ప్రతి మూలకము A సమితిలోని ఒకే ఒక మూలకంతోను జతపరచబడితే 
ఆ సమితుల మధ్య “అన్వేక సాద్భశ్యం” ఉంది అంటారు. 


A = {p, >b Ss} 
ఉదా : 
B= {1,2,3,4} 
తుల్య సమితులు (EqUivalent Sets) : A, B సమితుల మధ్య అన్వేక సాద్భశ్యం 


ఉంటే ఆ సమితులను “తుల్య సమితులు” అంటారు. తుల్యసమితులను A-B లేక 
AB గా సూచిస్తారు. 
A B 


| A, B సమితులు తుల్య సమితులు. 


ఉదా : 
న! న 


వివరణ : A సమితిలోని ప్రతి మూలకము క సమితిలోని ఒకే ఒక మూలకంతోను; 
3 సమితిలోని ప్రతి మూలకము A సమితిలోని ఒకే ఒక మూలకంతోను అన్వేక 
సాద్భశ్యం చూపబడినది. 


గీ Bలలో ఏ మూలకము జతపరచకుండ వదిలివేయబడలేదు. కావున 
A, B సమితులు తుల్య సమితులు. 


Le,A ——>B 
* అన్ని సమ సమితుల మధ్య అన్వేక సాద్భశ్యం కలదు. 
గమనిక : సమ సమితులన్నియు తుల్య సమితులు అవుతాయి. కాని తుల్య సమితులు 
అన్నీ సమ సమితులు కానేరవు. 


191 


గమనిక : సమానత్వం; తుల్యత అనేవి రెండు వేరువేరు భావనలు. 


కార్డినల్‌ సంఖ్య (Cardinal Number) : సమితిలో గల మూలకాల సంఖ్యను 
ఆ సమితి యొక్క “కార్డినల్‌ సంఖ్య” అని అంటారు. 


గమనిక : A సమితి యొక్క కార్డినల్‌ సంఖ్యను “(A)” చే సూచిస్తాం. 
ఉదా : A= {2, 4, 6, 8, 10} అయితే ౧౦ = 5. 

శూన్య సమితి యొక్క కార్డినల్‌ సంఖ్య ॥(చ) = 0. 

వివరణ : ఎందుకనగా శూన్యసమితిలో మూలకాలు లేవు. 


ఉపసమితి - ఉన్నత సమితి (SUbset - Superset) : A సమితిలో ఉన్న 
ప్రతిమూలకము 3 సమితిలో ఉంటే A సమితిని B సమితి యొక్క “ఉపసమితి” 
అంటారు. 
B సమితిని A సమితి యొక్క “ఉన్నత సమితి” అంటారు. 

* [1 సమితి క సమితికి ఉపసమితి అయితే దానిని “ఉడక చే సూచిస్తాము. 
* [సమితి 3 సమితికి ఉన్నత సమితి అయితే దానిని “4౨8” చే 

సూచిస్తాము. 
ఉదా: మీ= (ఇర పే 0, 2; = (20 6... 2) అయితే ACB; B>A 
అగును. 
* AcB;BcAఅయితే A = క అగును. 
* భతి సమితి దానికదే ఉపసమితి. 
క్రమోప సమితి (Proper Subset) : YX మరియు Y=X అయితే Yని ౫ 
యొక్క “క్రమోపసమితి” అంటారు. 
గమనిక : 3లో లేనట్టి ఒక మూలకమైన Aలో ఉంటే A సమితి, B సమితికి 
ఉపసమితి కాదు. 
ఉదా : X= (1, 2,3,4 5}; Y= (2, 3, 4} అయితే *ని X యొక్క క్రమోపసమితి 
అంటారు. 


వివరణ : Yసమితిలో గల ప్రతి మూలకము సమితిలో కలదు. కాబట్టి ౯X 
మరియు సమితిలో Yసమితికన్నా అదనముగా కొన్ని మూలకాలు కలవు. కావున 
౪ ౯ మరియు =X అయితే Yని యొక్క “క్రమోపసమితి” అని అంటారు. 


* A-{1,2,3;B= {1,2,4} అయితే 36 A; 32 BACB; BZC. 


192 


ba థల] 

* శూన్యసమితి ప్రతి సమితి యొక్క ఉపసమితియే. 

* [ంకి మరియు క66అయితే &66 ఈ ధర్మాన్ని “సంక్రమణ ధర్మము” 
అంటారు. 

* “౧” అనే గుర్తు ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది. 

గమనిక : “౬” అనే గుర్తుకు రెండువైపులా సమితులను మాత్రమే వ్రాయాలి. 

* ఒక సమితిలో “గు మూలకాలు ఉంటే, అందలి ఉపసమితుల సంఖ్య=2”. 

* ఒక సమితిలో “గ మూలకాలు ఉంటే, క్రమోపసమితుల సంఖ్య = 2"-1 

ఘాత సమితి (0076 569) : దత్త సమితి Aకి గల ఉపసమితులన్ని మూలకాలు 

గల సమితిని A సమితి యొక్క “ఘాత సమితి” అంటారు. 

గ సమితి యొక్క ఘాత సమితిని P(కీ తో సూచిస్తాము. 

సమితిలో ౧ మూలకాలు ఉంటే, దాని ఘాత సమితిలో మూలకాలు ఉంటాయి. 


వివరణ : A= {1, 2, 3} సమితిలో 

మూలకాల సంఖ్య = 3 

ఉప సమితులు = 6, A, {1}, {2}, 8}, {1, 2}, (2, 3}, {3, 1} 

ఉప సమితుల సంఖ్య = 8 = 2 

క్రమోపసమితులు =, {1}, (2}, 3}, {1, 2}, (2, 3}, 1 

క్రమోప సమితుల సంఖ్య =7 = 2*-1, 

విశ్వసమితి (Universal $e): దత్త సమస్యలో మనము తీసుకొనే సమితులన్ని 

ఒక స్థిరమైన సమితి 5కు ఉపసమితులు అయితే అట్టి సార్వత్రిక సమితి 5ను 

సార్వత్రిక సమితి లేదా “విశ్వసమితి” అంటారు. 

* విశ్వసమితిని “|” లేక “ర” లేక “క” అను అక్షరాలచే సూచిస్తారు. 

* విశ్వసమితిని సూచించడానికి దీర్భ చతురస్రాన్ని వాడుతుంటారు. 

* విశ్వసమితిని సార్వత్రిక సమితి అని కూడా అంటారు. 

వియుక్త సమితులు (Disjoint Sets) : A, B సమితులలో ఉమ్మడి మూలకాలు 

లేకుంటే A, B సమితులను “వియుక్త సమితులు” అని అంటారు. [IE 
16 ANB = 0 

ఉదా : A= బేసి సంఖ్యల సమితి; 9 =సరి సంఖ్యల సమితి అయితే AN౧B= థ 





193 


వెన్‌ చిత్రాలు (Venn Diagrams) : సమితులను సూచించడానికి సరళ సంవృత 
పటాలను వాడుతాము. ఈ పటాలను వెన్‌-అయిలర్‌ చిత్రాలు (లేదా) వెన్‌ చిత్రాలు 
అని అంటారు. 


* విశ్వసమితిని సూచించడానికి 


సాధారణంగా దీర్భ చతురస్రాన్ని U 
వాడుతుంటారు. 


* ACU. లో గీ ఇమిడి 
ఉన్నది. లేక 1, ౮లో ఇమిడి 
ఉన్నది. ౨A (లేదా) ACU. 


* ర 64ఉమరియు ACU A U 
అయితే B, Aలో ఇమిడి ఉన్నది. 


A, ౮లో ఇమిడి ఉన్నది. 





* C,Bలో ఇమిడి ఉన్నది. 
B, లో ఇమిడి ఉన్నది. 
మీ ౮లో ఇమిడి ఉన్నది. 







194 





సమితుల సమ్మేళనము (Union of Sets) : &లో కాని లేక 9లో కాని లేక 
రెండింటిలో కాని ఉన్న మూలకాలు అన్నింటిని కలిగి యుండే సమితిని A, Bల 
“సమ్మేళన సమితి” అని అంటారు. 


దీనిని “4౮ B” తో సూచిస్తాము. 

A౮B యోక్కలాక్షణిక రూపం (56 builder form of ALB) : 
గేల తి = fwWxeA లేదా x౬B లేదా ౫౬4A మరియు *౬B} 

* A.,B;BింగAలు సమ సమితులు 


* రెండు సమితుల సమ్మేళనము స్టిత్యంతర ధర్మమును కలిగి ఉండును. 
1.6, AUB = BUA. 


* సమితుల సమ్మేళనము సహచర ధర్మాన్ని కలిగి ఉండును. 
(AUB)UC =AU(BUC). 


* గధ = ((౮గీ = A (తత్సమాంశ ధర్మము) 


4 అనునది సమితుల సమ్మేళనము నందు తత్సమాంశము అనగా 
శూన్యసమితితో ఏ సమితిని సమ్మేళనము చేసినా తిరిగి అదే సమితి లభిస్తుంది. 


అపవర్తిత ధర్మము (Idempotent Law) : A అనునది ఏదేని ఒక సమితి 
అయితే (గీ = A అగును. 


సమితుల ఛేదనము (Intersection of Sets) : A మరియు B అనే రెండు 
'సమితులలోని ఉమ్మడి మూలకాలను కలిగియుండే సమితిని A, ల చేదన సమితి 
అంటారు. దీనిని “AB” తో సూచిస్తాము. 


195 


ANB యొక్కలాక్షనిక రూపము (Set builder form of An B) ; 
గగ కి = {x¥xeA మరియు ౫౬8) 


* సమితుల ఛేదనము స్టిత్యంతర ధర్మమును కలిగి ఉండును. అనగా 
ANB = BAA. 


* సమితుల ఛేదనము సహచర ధర్మాన్ని కలిగి ఉండును. అనగా 
AnBAC=AN (Bn C): 


And =0=0nA 

AMA = రీ 

ANB; 3౧లు సమ సమితులు. 

చేదనము సమ్మేళనముపై విభాగ న్యాయమును పాటిస్తుంది. 
An(BUC) = (AnB)U(An CQ) 

n(Au B) = n(A) + n(B) - nt(An B) 

n(An B) = n(A) + n(B) - n(AU B) 

సమ్మేళనం ఛేదనంపై విభాగ న్యాయాన్ని పాటిస్తుంది. 
AU(BAnC) = (AUB)N(AUC). 


H+ శస శ శ ఈ ¥ ¥ శ 


సమితి పూరకము (Complement of a Set) : విశ్వసమితి 1కు చెంది, A 
సమితికి చెందని మూలకాలున్న సమితిని & సమితి యొక్క పూరకము అంటారు, 
దీనిని A లేదా చే సూచిస్తాము. 


షస... 


అనగా A" సమితి విశ్వసమితి ౮లో ఉంటూ, సమితిలో లేని మూలకాలు 
ఉంటాయి. 


* యొక్క సమితి నిర్మాణ రూపము. 
A= (x౬ U౮ మరియు ౫౭%) మరియు A = 0౮౫6౪౮ మరియు ౫2౫A? 
* AULA=U 


సమితుల భేదము (Difference of Sets):A సమితిలో ఉంటూ కలో లేని 
మూలకాల సమితిని ఉక సమితుల భేదము అని అంటారు, దీనిని “A-B” తో 
సూచిసాము. 


1906 


స్త 


x 
xk 
x 
x 


A-B = (0/౫6 మరియు ౫౭) 
A-B జ B-A 

గీ-కి యొక్క లాక్షణిక రూపము. 
A-B = xe A మరియు x¢B} 
AnB=0అయితే A-B = A 
AnNB=0 అయితే B-A=B 
(ANB) = AUB‘ 

(AUB) = ANB 


సమితుల సౌష్టవ భేదము (Symmetric Difference of Sets) : 
(A-B) ౮ (B-A) సమితి A సమితికో లేక B సమితికో చెంది ఉమ్మడి మూలకాలు 
కలిగి ఉండని సమితి. ఇట్టి సమితిని A, B సమితుల “సౌష్టవ బేధము” అంటారు. 
దీనిని AAB చే సూచిస్తాము. 


> 


% 


x శ శి శ శ ¥ స 


AAB = (ఉత) (B-A) 
గీ తలు ఏవేని రెండు సమితులు అయితే 
{A-B}L {B-A} = (AUB) -(An B) 
గల = ౪ (లేదా తలల = 
AnH = గీ 
Auf =A 
And = 0 
దీదీ = గీ 
AUA=A 
A~NB = A-B' 

= B-A' 
A-B' = B-A 
అనగా A!-B'= (2/౫౬ A! మరియు ౫౯ B!} 
A౮B=6 అయితే A=$ మరియు కి =$ 


197 


శా శ సా ¥ సం 


గీ౧ 3 = థ అయితే ఓం3' మరియు BCA! 
గ శూన్య సమితి అయితే A = [41౪00 

AAB = (AU B)-(An 9) 

A-(A-B) = An B 

A-(BUC) = (A-B)n (లు 

A-(BnC) = (A-B)U (టు 


డీమోర్జాన్‌ న్యాయాలు (De Morgan's Laws) : 
(0 (AUB) = ANB: 
(iD (An B)!= AUB! 


స్త చరి చది ¥ సి సై ¥ శస 


=| 

UM = 0 

ANM =A 

And = 0 

(Al)! = A 

ANA!= § 

AvuAl=| 

AB, Cలు మూడు పరిమిత సమితులు అయితే 


n(A౮ BUC) = n(A) + n(B) + n(C) - n(An B) - ౧09౧0 - n(Cn A) 


xk 


% 


+ n((ANBnC) 
A, నలు రెండు పరిమిత సమితులు అయితే, 
(i) n(AUB) = n(A) + n(B) - n(An B) 
(i) n(A) + n(B) = n(AU B) + n(An B) 
n(AUBUC) + n(An B) + 960౧0 + n(Cn A) 
= n(A) + n(B) + n(C) + nlAn Bn CO) 


198 


సమితులపై ద్వైత్వ నియమము (Principle of duality for Sets) : 
సమితుల సమానత్వాన్ని సూచించే ఏ నియమంలోనైనా ౮, ౧ మరియు 4, ౬ 
లను తారుమారు చేయగా వచ్చే నీయమం కూడా నిజమే. దీన్నే సమితులపై 
లం. పత్వసియమం” అంటారు. 


దీదీ = నీ 
ANnNA=A 


సహచర న్యాయాలు (AVUB)LC=AU(BUC) 
(AnB)nCz=An(BnC) 


వినిమయ న్యాయాలు Av.B=BUA 
AnB=BnA 


విభాగ న్యాయాలు AJBNC)=(AUB})N(AU CO) 
An(BUC)=(AnB)U(An C) 


తత్సమ న్యాయాలు Au =A 
తీగ [వాదీ 
అంక నా AUAl=WAnA!'=0 


అపవర్తిత నియమము 


1 1 1 
(AJ అత్య ట లట my 


(ALB)! =A!AB' 
(ANB)! ఇత లకి! 





199 


ఒల్లో 
33. సంబంధాలు 
(Relations) 
క్రమయుగ్మము (Ordered Pair) : క్రమానికి ప్రాధాన్యత గల జతలను “క్రమ 
యుగ్మము” అని అంటారు. 


* ప్రత్యేక క్రమములో అమర్చిన మూలకాల జత (2, 0) ని ఒక క్రమయుగ్మము 
అంటారు. 


* క్రమ యుగ్మము (2 b) నందు 2,b అను రెండు మూలకాలు కలవు. 
2 అనునది మొదటి మూలకము. 
b అనునది రెండవ మూలకము. 


శో (2b) క్రమ యుగ్మములో మొదటి మూలకము ను ప్రథమ నిరూపకము 
అని; రెండవ మూలకము bను ద్వితీయ నిరూపకము అని అంటారు. 


క్రమయుగ్మాల ధర్మాలు (Laws of Ordered Pair) : 

(i) (a, b) x(b, 2) 

(ii) (a, b) = (c, d) అయితే 2=6;b = d. 

సమితుల కార్టీసియన్‌ లము (Cartesian Product of Sets) : 


A, B అనేవి రెండు సమితులు. నుండి ప్రథమ నిరూపకాన్ని B నుండి 
ద్వితీయ నిరూపకాన్ని తీసుకొని వ్రాయడానికి వీలైన క్రమ యుగ్మాలన్ని కలిసియున్న 
సమితిని A, 3 సమితుల “కార్టీసియస్‌ లబ్ధి సమితి” అని అంటారు. దీనిని “4B” 
చే సూచిస్తాము. 


* AB= {x ylxeA; yeB} 
A B 


(బారు 


య అమేయ 
* (A) = 1 ౬00) = m అయితే (మలయ) = IM అగును. 


200 


* A,Bలలో ఒకటి అపరిమితము; రెండోది శూన్యేతరము అయితే గుశి 
అపరిమితము. 


* [కాన్సి 9 కాని శూన్యసమితి అయితే గి కూడా శూన్య సమితియే. 
* కార్టీసియస్‌ లబ్ధి సమితిని 
(ఏ) బాణ చిత్రాల ద్వారా; 
(స) వృక్ష చిత్రాల ద్వారా; 
(1 రేఖా చిత్రాల ద్వారా సూచించవచ్చు. 
యుగ్మ సంబంధము (Specific Relation) : రెండు వస్తువులు ఏ విధంగా 
జతపరచబడి యున్నవో తెలియజేసే సంబంధాలను “యుగ్మ సంబంధాలు” అంటారు. 
ఉదా : =;4;3;||;?;- మొదలైనవి యుగ్మ సంబంధాలు. 
వివరణ : &=b అనే సంబంధము సమానత్వాన్ని తెలియజేస్తుంది. 
%* సంబంధము అనేది క్రమయుగ్మాల సమితి. 
ఉదా : జb అనే సంబంధాన్ని Rతో సూచిస్తే, (4, b)ER 
* A,B, Cలు మూడు సమితులు అయితే 
(1) Ax(BUC) = (AxB) లం (AxC) 
(ii) Ax(Bn C) = (AxB) mn (AxC) 
(iii — (AUB)xC= (AxB) vu (AxC) 
(iv) (AN B)xC = (లు? (Bx0Q) 
అనగా 
(i) సమితుల కార్టీసియస్‌ లబ్ధము సమితుల సమ్మేళనంపై కుడి, ఎడమ విభాగ 
న్యాయాలను పాటిస్తుంది. 
(9  సమితుల కార్టీసియస్‌ లబ్ధము సమితుల ఛేదనముపై కూడా కుడి, ఎడమ 
విభాగ న్యాయాలను పోటిస్తుంది. 
* AB, Cలకు 
(1) Ax(B-C) = (AxB) - (యట) 
(ij)  (A-B)xC = (AxC) - (Bx0) అగును. 
శ A; కలు రెండు పరిమిత సమితులు అయితే 
n(AxB) = n(A)xn(B). 


201 


సంబంధము (1612401) : క్రమయుగ్మాలు మూలకాలుగా కల్గిన సమితులను 
as అంటారు. 


* సంబంధం అనేది క్రమయుగ్మాలను కలిగియున్న ఒక సమితి. 
క్రమయుగ్మాల సమితి ఏదైనను ఒక సంబంధమే. దీన్ని “గూ త్రో 
సూచిస్తాము. 


* [నుండి కెకి ఒక సంబంధము Rఅయితే RCA. 
* [లు యొక్క ప్రతి ఉపసమితి గీ నుండి 3కి ఒక సంబంధము. 


* [లోని మూలకాల స సంఖ్య “యణ”; 3 లోని మూలకాల సంఖ్య “గో అయితే 
A&B లోని మూలకాల స సంఖ్య వగ 


* [లోని మూలకాల స సంఖ్య “యి, 3 లోని మూలకాల స సంఖ్య “రో, అయితే 
నుంది 3 కి గల సంబంధాల సంఖ్య = 2”. 


* రెండు సమితుల కార్టీసియస్‌ లబ్ధము యొక్క ఉపసమితిని “సంబంధము” 
అని నిర్వచిస్తాము. 


* ప్రతి క్రమయుగ్మంలో మూలకాలు ఏ విధమైన సంబంధాన్ని కలిగి 
యున్నవో తెలిపే ధర్మాన్ని సంబంధము తెలిపే సూత్రము అని అంటారు. 


సంబంధము యొక్క ప్రదేశము; వ్యాప్తి 
(Domain and Range of a Relation) : 


ఒక సంబంధంలోని అన్ని క్రమయుగ్మాలలోని ప్రథమ నిరూకములన్నింటిని 
కలిగిన సమితిని ఆ సంబంధపు “ప్రదేశము” అనీ; ద్వితీయ నిరూపకములన్నింటిని 
కలిగియున్న సమితిని ఆ సంబంధపు “వ్యాప్తి” అని అంటారు. 


ఉదా: R= {(12); 2,3); (3,4; (7,))} ఒక సంబంధమైన, 
R (ప్రదేశము = {1,2,3,7} 
R వ్యాప్తి = (2349), 
వివరణ : R అనేది “సమానముగా ఉన్నది” అనే సంబంధాన్ని సూచిస్తే; 
20 అనగా 1, 9కి సమానం అని అర్థం, 
bRa అనగా b, కి సమానం అని అర్థం. 
* Rb; bRaలు వేరువేరు కావచ్చును. 


22 


విలోమ సంబంధము (Inverse Relation) : నుండి కెకి Rఒక సంబంధము. 
1 లోని ప్రతి క్రమయుగ్యంలోని (ప్రథమ; ద్వితీయ నిరూపకాలను తారుమారు 
చేయడంవల్ల B నుండి Aకి ఒక క్రొత్త సంబంధం వస్తుంది. ఈ సంబంధాన్ని R 
యొక్క విలోమ సంబంధము అంటారు. 


* యొక్క విలోమ సంబంధాన్ని “౫” తో సూచిస్తాము. 

* (౦ షె అయితే 0 ER" అగును. 

* R= [0 ౨/0 yeR} 

ఉదా : సమితి A = {2,3,4} లో 

R = {(2,3); (2,4; (3,4; (43); (3,2); (ఉ2]) ఒక సంబంధము. 
అయితే R' = (92); (42); (4,3); (3,4); (2,3); ఓ) 


గమనిక : 

(i) R' యొక్క ప్రదేశము; వ్యాప్తి వరుసగా Rయొక్క వ్యాప్తి; ప్రదేశములు 
అవుతాయి. 

() వాస్తవ సంఖ్యా సమితిలో అనేది “తక్కువగా ఉన్నది” అనే సంబంధాన్ని 
తెలిపితే; 


అనేది “ఎక్కువగా ఉన్నది” అనే సంబంధాన్ని తెలుపుతుంది. 
సంబంధములో రకములు (Types of the Relations) : 


1. అన్వేక సంబంధము (One - One Relation) : rA>B అను 
సంబంధములో సమితి A లోని ఒక మూలకము; సమితి B లోని ఒకే ఒక 
మూలకముతో సంబంధము కలిగి యున్నటైతే ఆ సంబంధాన్ని “అన్వేక సంబంధము” 
అని అంటారు. 


ఉదా : 
A 


T 


© ౦౦ --* 60 )W 


2. ఏక-బహు సంబంధము (One-many Relation) : rA>B అను 
సంబంధములో సమితి A లోని ఒక మూలకము, సమితి B లోని ఒకటి కంటె 
ఎక్కువ మూలకాలతో సంబంధము కలిగి యున్నట్లయితే ఆ సంబంధాన్ని 
“ఏక-బాహు సంబంధము” అని అంటారు. 


ఉదా : 4 


3. బహు -ఏక సంబంధము (Many-One Relation) : బీతి అను 
సంబంధములో సమితి లోని ఒకటి కంటే ఎక్కువ మూలకాలు, సమితి B లోని 
ఒకే ఒక మూలకంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆ సంబంధాన్ని “బహు-ఏక 
సంబంధం” అని అంటారు. 


ఉదా : 





4. బహు-బహు సంబంధము (Many-Many Relation) : rAB అను 
సంబంధంలో సమితి A లోని అన్ని మూలకాలు, సమితి B లోని అన్ని మూలకాలతో 
సంబంధము కలిగి ఉన్నట్లయితే ఆ సంబంధాన్ని “బహు-బహు సంబంధము” 
అని అంటారు. 


ఉదా : 





ఆశే 
* ఏదేని సమితి లో ఒక సంబంధము 1 అయితే (2-1) =R, 


204 


సంబంధాలలోని రకాలు (Types Of Relation) : R అనేది సమితి A 
నుండి Aకి సంబంధమైతే ని గలో సంబంధం అని అంటారు. అనగా R, &లో 
ఒక సంబంధం అంటే RC AA. 


1. పరావర్తన సంబంధము (Reflexive Relation) : RC AxA అవుతూ, 
ప్రతి 1౬కి (4, ఇ)౬ Rఅయ్యే సంబంధాన్ని గలో పరావర్తన సంబంధం అంటారు. 


అనగా A లోని ప్రతి మూలకము దానికదే ఇచ్చిన సంబంధాన్ని కలిగి 
ఉంటే, ఆ సంబంధాన్ని “పరావర్తన సంబంధం” అని అంటారు. 


2. సౌష్టవ సంబంధము (Symmetric Relation) : R,Aలో ఒక సంబంధము. 
(2, 0) 6 అయినప్పుడల్లా (0, ౬ Rఅయినచో గని సౌష్టవ సంబంధము అంటారు. 


3. ప్రతి సౌష్టవ సంబంధము (Anti-Symmetric Relation) :Aలో ఒక 
సంబంధము R. (2, b)E౬Rమరియు (b, ER అయినప్పుడల్లా ౩=b అయినచో 
Rని “ప్రతి సౌష్టవ సంబంధము” అని అంటారు. 


గమనిక : ఒక సమితిలో ప్రతి పరావర్తన సంబంధము ప్రతి సౌష్టవ సంబంధము 
అవుతుంది. కాని విపర్యయం నిజం కాదు. అనగా ఒక సమితిలో ప్రతి సౌష్టవ 
సంబంధము; పరావర్తనము కానవసరము లేదు. 


4.సంక్రమణ సంబంధము (Transitive Relation) :4&లో ఒక సంబంధము 
R. (a, be Rమరియు (b, YER అయినప్పుడల్లా (4 ER అయినచో Rని 
“సంక్రమణ సంబంధము” అని అంటారు. 


5. తుల్య సంబంధము (Equivalence Relation) : సమితి A లోని ఒక 
సంబంధము R (i) పరావర్తనము; (1 సౌష్టవము; (111) సంక్రమణం అయితే Rను 
“తుల్య సంబంధము” అని అంటారు, 

సంబంధాలు - ప్రమేయాలు (Relations - Functions) : A, Bలు రెండు 
సమితులు. £ Aనుండి కె కి ఒక సంబంధము. Aలోని ప్రతి మూలకము B లోని 


ఒకే ఒక మూలకముతో జతపరచబడే క్రమయుగ్మాలను మాత్రమే £కలిగియుంటే, 
fని నుండి 3కి ఒక (ప్రమేయము అంటారు. 


* గ (నుండి కికి ప్రమేయము అంటే, 
(ఏ f-AxB మరియు 


ప్రతి ఇ౬A కి (2, b)Ef అయ్యేట్లు ఒకే ఒక మూలకము $౬8 ఉంటుంది అని 
అర్థము. 


* గ్ర గనుండి B కి ప్రమేయము అయితే; [£& _ ౩ అని గానీ, ష్య 
అని గాని వ్రాస్తాము. 
fీ&కని ఓ ఉను క లోకి ప్రతిసర్జనం చేస్తుంది అంటాం. ను క లోక్తి 
మార్పు చేస్తుందని కూడా అంటాం. 
* [4 ౨౨ెప్రమేయము (1, b)౬F అయితే f(ఇ)=b అని వ్రాస్తాము. f(2) 
ను ౫కి ప్రతిబింబము అని అంటాము. 
* [4 ౨౩ అనే ప్రమేయంలో [ని ప్రదేశము అనీ; కని సహ(ప్రదేశము 
అనీ అంటారు. 
గలోని మూలకాలన్నింటి ప్రతిబింబాలు మాత్రమే మూలకాలుగా గల సమితిని 
14) తో సూచిస్తూ షు) ని [యొక్క “వ్యాప్తి” అని అంటారు. 
* £48 (ప్రమేయంలో £(4)CB. 
గమనిక : ప్రతి ప్రమేయము, ఒక ప్రత్యేక ధర్మాన్ని కలిగిన సంబంధమే. ప్రతి 
సంబంధమూ ప్రమేయము కానవసరంలేదు. 


ఉదా :గ R B 


డా ఇచ్చట 1 Aనుండి Bకి ఒక ప్రమేయం 
అగును. 


ఉదా వై 


ఇచ్చట అనునది సంబంధం మాత్రమే, 
(ప్రమేయం కాదు. 


Hel! 


ఉదా : ఇచ్చట Rఅనునది సంబంధం ey 
మాత్రమే ప్రమేయం కాదు. a 


జ ౫% ౫% 


84. ప్రమెయాలు 


(Functions) 


ప్రమేయం నిర్వచనము (Definition of a Function) : &నుండి Bక 
ఒక సంబంధము స (కింది నియమాన్ని ధృవపరిస్తే అట్టి సంబంధాన్ని “ప్రమేయము” 
అంటారు. 


శ “ప్రతి 1౬4కి అనుగుణంగా(ఒ0) ౬ [అయ్యేట్లు ఏకైక మూలకం b౬ కిఉంటుంది.” 
(లేదా) 
£ABక ప్రమేయము అంటే 
(1) ప్రతి 2౬౧కి అనుగుణంగా (2, b)౬ అయ్యేట్లు 063 ఉంటుంది. మరియు 


(1) fలోని ఏ రెండు విభిన్న క్రమయుగ్మాలకు ఒకే మొదటి మూలకము 
ఉండకూడదు. 


గమనిక : AB ఒక ప్రమేయము మరియు (2, b)౬ అయితే bని [దృష్ట్యా 
2 యొక్క ప్రతిబింబము అంటారు. దీనిని [2) = ఏ అని వ్రాస్తాము. 
* (f(2):26 A} అనే సమితి [యొక్క వ్యాప్తి, దీనిని (ఇ) తో సూచిస్తాము. 
అనగా fవ్వాప్తి = f(A) = {f(2):2౬ A} 
వ్యాప్తి [అనునది A లోని మూలకాల ప్రతిబింబాల సమితి. 
* వ్యాప్తి మూలకాలు ఉన్న సమితి కని సహహ్రదేశము అంటారు. 


ప్రమేయాల రకాలు (Types of the Functions) : 
1.అన్వేక ప్రమేయము (One-One Function) : 


ప్రమేయము f:48 దృష్ట్వా A లోని విభిన్న మూలకాలకు విభిన్న 
(ప్రతివింబాలుంటే fను “అన్వేక ప్రమేయము” అంటారు. అనగా ౩, ౬A; ౫ =%, 
అయితే f(x) జర్లు అన్నమాట. 
* ౬43 ఒక అన్వేక ప్రమేయము 
అ eA మ zx లు జలు] 


© [000) =కర్పుణు x= x] 


2. సంగ్రస్త ప్రమేయము (Onto Function) : 


ప్రమేయం £438 యొక్క వ్యాప్తి [గు; Bకి సమానము అయితే [ను 
“సంగ్రస్త ప్రమేయము” అంటారు. అంటే fసంగ్రస్త ప్రమేయము కావలెనన్న B 
లోని ప్రతి మూలకము కనీసము A లోని ఒక మూలకానికైనా ప్రతి బింబము 
కావలెను. 


* ౯4-తె ఒక సంగ్రస్త ప్రమేయము 

ఆ ప్రతి y౬కికి అనుగుణంగా f(x) = y అయ్యేట్లు కనీసము ఒక మూలకము 
౫6 A ఉంటుంది. 

ఆ f(A) = B. 


3. అంతః ప్రమేయము (Into Function) : 

ప్రమేయము [1-3 యొక్క f(A); 3 కి క్రమ ఉపసమితి అయితే [ను 
“అంతః ప్రమేయము అంటారు. 
* £ABక అంతః ప్రమేయము 


ఆ ప్రతి 7౬౩కి అనుగుణంగా [ఏ =) అయ్యేటట్లు కనీసం ఒక మూలకం 
౫6 A ఉంటుంది, 


ఆ flA)cB. 
4. ద్విగుణ ప్రమేయము లేదా అన్వేక సంగ్రస్త ప్రమేయము 


(Bijective Function (or) One-One onto Function) : 
ప్రమేయం f.A- B అన్వేకము; సంగ్రస్తము కూడా అయితే ను “ద్విగుణ 
ప్రమేయము అంటారు. 


ప్రమేయపు విలోమము (Inverse of a Function) : f అనే ప్రమేయంలోని 
క్రమయుగ్మాల ప్రథమ, ద్వితీయ నిరూపకాలను తారుమరు చేయడంవల్ల లభించే 
1 f విలోమము అంటారు. దీనిని £"' తో సూచిస్తాము. 

= {(y, ౨/00 ye f} 


గమనిక : fA (ప్రమేయమయితే f విలోమము f':B_A ప్రమేయము 
కానవసరము లేదు. 


* ఓA;కిద్విగుణ ప్రమేయము అయితే ౪౨-౨4 కూడా ప్రమేయము. 


విలోమ ప్రమేయము (Inverse Function) : ఓ B ఒక ద్విగుణ ప్రమేయం 
అయితే, f:B8 3A ఒక ప్రమేయము అవుతుంది. దీనినే [విలోమ ప్రమేయము 
అంటారు. 


* £ABకి ఒక ప్రమేయము అయితే, y౬కికి ౯౮) లో ఒక మూలకము 
(లేదా) ఒకటి కంటే ఎక్కువ మూలకాలు (లేదా) అసలు మూలకాలే 
లేకపోవచ్చు. 


కాని fA, ద్విగుణ ప్రమేయము అయినప్పుడు ప్రతి ౪౬౩కి 
అనుగుణంగా [0=) అయ్యేట్లు ఏకైక మూలకము ౫౬A ఉంటుంది. 


కావున ఈ సందర్భములో ప్రతి y౬ 3కి అనుగుణంగా ౯ అ గ అయ్యేట్లు 
ఏకైక మూలకము 1 ly ) ఉంటుంది. 


తత్సమ ప్రమేయము (Identity Function) : షీల ప్రమేయం f(1)=౫" 
అయ్యేట్లుంటే [ను A పై “తత్సమ ప్రమేయము” అని అంటారు. దీనిని “1” తో 
సూచిస్తాము. 
శ 1,4 పై తత్సమ ప్రమేయము. 

అ 109) =x"xeA 


* ప్రమేయము £A-A లోని మూలకాలు (% ౫౨); "౫౬. మాత్రమే అయితే 
fను పై “తత్సమ ప్రమేయము” అంటారు. 


* (ప్రతి తత్సమ ప్రమేయం! ద్విగుణ ప్రమేయము అవుతుంది. దాని విలోమ 


ప్రమేయము [= f. 
f 


ఉదా : (| తత్సమ ప్రమేయము. 
నా 
నల. 


స్థిర ప్రమేయము (Constant Function) : 

ప్రమేయము £48, [00 = c"xeA అయ్యేట్లు ce B వ్యవస్థితమైతే | 
ను స్థిర ప్రమేయము అంటారు. అనగా f వ్యాప్తిలో ఒకే ఒక మూలకము ఉంటే, f 
ఒక స్థిర ప్రమేయము అవుతుంది. 


ఉదా : A f B f.A 3B అనునది స్టిర 
ప్రమేయము. 


సమాన ప్రమేయము (Equal Function) : ఒకే ప్రదేశము D పై నిర్వచితమైన 
ప్రమేయాలు f కలు గు = (1); " ౫౬౨ అయ్యేట్లుంటే అట్టి ప్రమేయాలను “సమాన 
ప్రమేయాలు” అంటారు. ఈ సందర్భములో f= కతో సూచిస్తాము. 


సంయుక్త ప్రమేయము (Composite Function) : మీక gB-3C 
రెండు ప్రమేయాలైతే స్యల సంయుక్త ప్రమేయమును 80తో సూచిస్తూ కండి; 
gof (x)=g[f(x)] "xe A గా నిర్వచిస్తాము. అనగా f కల సంయుక్త ప్రమేయం 
go నుండి 0కి ౭0గ=8[00] " X౬గచే నిర్వచితమైన ఓ (ప్రమేయం. 





gof:A—-C 


గమనిక : సంయుక్త ప్రమేయం కంలో 

(1) [యొక్క సహ ప్రదేశము; & యొక్క ప్రదేశానికి సమానము. 
(11) gంf యొక్క ప్రదేశము; [యొక్క ప్రదేశానికి సమానం. 
(10) £06 రల సహ ప్రదేశాలు ఒకటే. 

(iv) (gof)(x) = 8.000] 

* సాధారణంగా fog *gంf. 





210 


[మీ 8) §:B3C మరియు [1:0-0 ప్రమేయాలు. అప్పుడు gంf:A-C 
ప్రమేయళల్య h:c;D ప్రమేయం కాబట్టి; 801 hల సంయుక్త ప్రమేయం 
ho(gof):A —D, [ho(gof)(x) = ౧[2600)) "xe A చే నిర్వచితము. 


ఇదే విధంగా 





g,॥hల సంయుక్త ప్రమేయము h0g:B3D 


ఎలి కి ప్రమేయం కాబట్టి * 108 ల సంయుక్త ప్రమేయము 
(hogof:A3D. క్రింది విధంగా నిర్వచితము 


[(hog)of](x) = (hog)[f(x)] 
=h[g(f(x))]"xeA 

* fAB;g:B>3C;h:C3D ప్రమేయాలైతే ho(gof) = (hog)of. 
గమనిక : (॥10g)0f మరియు h0(gంf) ప్రమేయాలలో 
(రెండింటికీ ఒకే ప్రదేశము A. 
(11) రెండింటికి ఒకే సహ(ప్రదేశము D. 
(111) ప్రతి ౫౬ A; రెండు ప్రమేయాల దృష్ట్యా ప్రతిబింబాలు 

h{g(f(x))] 
(iv) (hogof = ho(gof). 


వాస్తవ మూల్య ప్రమేయము (Real Valued Function) : fA>B ఒక 
ప్రమేయమయితే, f౬ ముగు అవుతుంది. నిజానికి f= {(4, f(2):2౬ A} 

ప్రమేయం AB నకు BER అయితే fను “వాస్తవమూల్య ప్రమేయము” 
అంటారు. మరియు A, కలు రెండూ కి ఉపసమితులైతే [ను వాస్తవ సంఖ్య 
చలరాశిలో “వాస్తవ మూల్య ప్రమేయము” అంటారు. 


211 


గమనిక : ప్రమేయం [4-2౩ వాస్తవ చలరాశిలో వాస్తవ మూల్య ప్రమేయం 
అయితే f= {(2,£(2)):2౬ A} లోని క్రమయుగ్మాల ప్రథమ; ద్వితీయ నిరూపకాలు 
వాస్తవ సంఖ్యలే. 


గమనిక : ఒక రేఖా చిత్రం ప్రమేయాన్ని సూచింఛవలెనన్న, y + అక్షానికి సమాంతరంగా 
ఉన్న ఏ సరళరేఖ రేఖా చిత్రాన్ని ఒకటి కంటె ఎక్కువ బిందువులలో ఖండించరాదు. 


ఉదా : 


1 


212 


35. (శ్రేఢులు 


(Progressions) 


* సహజ సంఖ్యల వర్ణాల మొత్తానికి సూత్రమును చెప్పినది “ఆర్మిమిడీస్‌” 


* ఆర్యభట్టు గణిత శాస్త్రజ్ఞుడు సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి, ఘనాల 
మొత్తానికి సూత్రాన్ని కనుగొనెను. 


* సాధారణ (శ్రేణి యొక్క వరుస పదాలను 1, ర్వీ, ప... లతో సూచిస్తాము. 
అంకతశ్రేధి (Arithmetic Progression) : మొదటి పదాలు తప్ప, మిగిలిన 


పదాలు, ఒక స్థిర సంఖ్యను ముందు పదానికి కలుపగా ఏర్పడే శ్రేణిని “అంక శ్రేఢి” 
అని అంటారు. 


అంకేఢిని సంక్షిప్తంగా A.P. తో సూచిస్తాము. 
(లేదా) 

మొదటి పదము మినహా మిగిలిన పదములన్ని దాని పూర్వపదానికి ఒక 
స్థిరసంఖ్యను కలుపగా ఏర్పడిన సంఖ్యల వరుసలను (శ్రేఢులను) “అంకశ్రేఢులు” 
లేదా “అంకజ్రేణులు” అని అంటారు. 

ఈ కలుపబడిన స్థిరసంఖ్యను “సామాన్య భేదము” లేదా “పదాంతరము” 
అంటారు. 
గమనిక : సాధారణంగా అంకథ్రేఢిలోని మొదటి పదాన్ని 2 తోను, పదాంతరాన్ని 
“గ తోను సూచిస్తాము. 
* మొదటి పదము “జి; పదాంతరము ‘4 గా గల అంకథ్రేఢి 2, 2+d, 
a+2d, 2+3d,...... రూపంలో ఉండును. 
* లలో మొదటి పదము 1; మరియు పదాంతరము '4' అయితే 

రం టర 


* t,=t+d(n>)) 

* ఒక అంకగ్రేడిలో మొదటి పదము “జి; పదాంతరము ర అయితే అంక్రేఢి 
యొక్క 1వ పదము (లేదా) సామాన్య పదము t = a+(n-ld. 

* అంకథ్రేఢథిలోని మొదటి 1 పదాల మొత్తము. 


11! 
జ 2 [22+ (n-1)4] 


213 


* అంకథేఢిలోని మొదటి పదము “జి; చివరి పదము * అయితే ఆ ్రేఢి 
యొక్క మి పదాల మొత్తము 


ఓ 
ర్‌ న asl) 


అంకమధ్యమము (Arithmetic Mean) : మూడు సంఖ్యలు అంక్రేఢిలోనున్న 
మధ్య పదమును ఆ రెండు రాశుల అంకమధ్యమము (%.$/4..) అంటారు. 
* 2 అను రెండు రాశుల అంకమధ్యమము = జ 


* 2 0, 0లు అంకథ్రేఢి (1%) లో ఉన్న 0= జ్యా“ అగును. 
* మొదటి 1 సహజ సంఖ్యల మొత్తము 
అనగా 1+2 +3 సం +n=Sn 


* మొదటి 9 సహజ సంఖ్యల వర్గముల మొత్తము 


+ 
అనగా 12 + 22432 పట. aan) 


* మొదటి “గి సహజ సంఖ్యల ఘనముల మొత్తము 


న 2 
అనగా 13 + 2 + 3 +... +H = Sn = MT a 


గమనిక : 51 = ($n)? 
షా న. ౫, bలు A.P.లో ఉన్నచో 
TES , కలను 2 bల మధ్యగల అంకమధ్యమములు 


Ha 


అపు మరు = 2౬ 
n+l 


గుణశే$ (Geometric Progression) : మొదటి పదము తప్ప ప్రతి పదము 
దానికి ముందునున్న పదాన్ని ఒక స్థిర సంఖ్యతో (0 కాని) గుణించడం వల్ల 
ఏర్పడు శ్రేణిని “గుణగ్రేఢి” అని అంటారు. 


214 


(లేదా) 


ప్రతి పదము (మొదటి పదము తప్ప), దానికి ముందున్న పదానికి ఒక 


స్థిర నిష్పత్తిలోనున్న ్రేఢిని “గుణ్రేధ అంటారు. ఈ స్థిర నిష్పత్తిని సామాన్య 
నిష్పత్తి అంటారు. 


ప్త 


గుణ'్రేడిని సంక్షిప్తంగా G.P.తో సూచిస్తాము. 


మొదటి పదము 2; సామాన్య నిష్పత్తి అయిన గుణశ్రేఢి & జు జూ 
రూపంలో ఉండును. 


ల 


గుణడ్రేఢి (G.P) లో 1 =rt, (40) 





t 
r= 3 స్త (సామాన్య నిష్పత్తి 


కె అ 


t t 
గుణ్రేఢిలో సామాన్య 1 నిష్పత్తి = గం కలము 
గుణ[్రేడిలో మొదటి పదము “జ; సామాన్య నిష్పత్తి ? అయితే ౧వ 
పదము t = జో. 


గుణమధ్యమము (Geometric Mean) : a, b,c ల గుణ(్రేడిలో నున్న 1 
ని ఇ ల గుణమధ్యమము అని అంటారు. 


క్ల 


xx 


xx 


2, 0, లు గుణగ్రేఢిలో ఉంటే b? = 20 (లేదా) b= 4/3. 
p, రల గుణమధ్యమము = pq ॥ 


గుణగ్రేఢిలోని మొదటి “౫ పదాల మొత్తము 


క్ర ar" -1) 


1) 
n= TCD (1>1 అయినప్పుడు) 


al-r ) [1 
= గాన్‌ (161 అయినప్పుడు) 


215 


* గుణగశ్రేడిలోని అనంతపదాల మొత్తము క్‌ = స్‌ 


(ఇచ్చట = మొదటి పదము, 1 = సామాన్య నిష్పత్తి) 
* 2 0, 6లు అంకగ్రేడిలో ఉంటే, ౬%; K*; [మి లు గుణద్రేడి (6%) లో 


ఉంటాయి. 


నా! 
t 








కి n-1l 
* గుణగ్రేడిలో 1 = ర (లేదా) = |: 
గమనిక : 
|) ఒక G.P. లో ప్రతి పదమును ఒక స్థిరసంఖ్యచే గుణించగా వచ్చు పదములు 
౮% లో ఉండును. 


(1 ఒక ౮6. లో ప్రతి పదమును ఒక స్థిర సంఖ్యచే భాగించగా వచ్చు 
పదములు G.P లో ఉండును. 


(ii ఒక G.P.లో (ప్రతి పదము ఒకే ఘాతమునకు పెంచిన వచ్చు #8 6.2 
అగును. 


([ ఒక 6౫లో ప్రతి పదముల విలోమములతో ఏర్పడిన శ్రేఢి 6.9, అగును. 
హరాత్మక శ్రేడి (Harmonic Progression) : 


ఒక (శ్రేఢిలోని ప్రతి పదము యొక్క విలోమములు అంకశ్రేఢిలో ఉన్న ఆ 
శ్రేఢిని “హరాత్మక (శ్రేఢి” అని అంటారు. 
* సాధారణంగా హరాత్మక (శ్రేఢిలోని పదాలు 
[| 1 | 


2 2 2 రూపంలో ఉంటాయి. 


* హరాత్మక శ్రేఢి (2.9) యొక్క ॥వ పదము 11 = వాటం. 


216 


గమనిక : హరాత్మక ్రేఢిలోని మొదటి “గ పదముల మొత్తమునకు నిర్ధిష్టమగు 
సూత్రము ఏదీలేదు. 


హరాత్మక మధ్యమము (Harmonic mena) : 


2, b, ౦ అనునవి హరాత్మక శ్రేధిలో ఉంటే రని ఇ, (ల హరాత్మక మధ్యమము 


అని అంటారు. 


x 


2 €ల హరాత్మక మధ్యమము = నైక 


2 0,0లు H.Pలో ఉంటే న మ - లు A.P.లో ఉంటాయి. 


2 0,0లు HP. లో ఉంటే b= నైక, 


రెండు ధనసంఖ్యల అంకమధ్యమము; గుణమధ్యమము; హరాత్మక 
మధ్యమములు గుణగ్రేఢిలో ఉంటాయి. 


2, bల అంకమధ్యమము A; గుణమధ్యమము G; మధ్యమము 
H అనుకొనిన A= 4»; ౮= | ;H= 2జీ అగును. 

రెండు సంఖ్యల అంకమధ్యమము; గుణమధ్యమము; హరాత్మక 
మధ్యమములు వరుసగా A; 6; లు అయితే A.6. = £* మరియు 


A>G>H అగును. 
2, bల మధ్య 1 అంకమధ్యమములు ఉండి; 4 పదాంతరము అయితే 


d= Ded అగును, 


217 


86. నాంఖ్యక శాస్త్రము 


(Statistics) 


ప సాంఖ్యక శాస్త్రాన్ని ఇంగ్లీషులో “స్టాటిస్టిక్సు” అంటారు. 

శ. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్‌ రోనాల్డ్‌ ఎ. ఫిషర్‌. 

శ “స్టాటిస్టిక్సు అన్న పదము “స్టాటస్‌” అనే లాటిన్‌ పదము నుండి లేక 
“స్టాటిస్ట అనే ఇటాలియన్‌ పదం నుంచి లేక “స్టాటిస్టిక అనే గ్రీకు 
పదము నుండి ఉత్పన్నం అయింది. ఈ పదాలకు “రాజ్యము” అని. 
అర్ధము. 


* సాంఖ్యక శాస్త్రము దత్తాంశ సేకరణ; విశ్లేషణ; వివరణలకు తోడ్చడు 
చున్నది. 
దత్తాంశ ప్రదర్శన (Presentation of Data) : బృహద్దత్తాంశాన్ని తగిన విధంగా 
సంక్షిప్రపరచి పట్టికల రూపంలోను; చిత్రపటాల రూపంలోను ప్రదర్శిస్తే వాటి 
ద్వారా పరిశోధన చేసే విషయం గురించి కొన్ని సంబంధిత నిర్ణయాలు 
తీసుకోవటానికి సాధ్యమవుతుంది. ఇట్టి పద్ధతిని “దత్తాంశ ప్రదర్శన” అంటారు. 
పట చిత్రములు (0100081203) : సంఖ్యలలో ఇవ్వబడ్డ విషయాలను బొమ్మల 
ద్వారా చూపించే చిత్రాలను “పట చిత్రాలు” అంటారు. 
కమ్మ చిత్రములు లేక దిమ్మ చిత్రాలు (321 Diagrams or Bar Graphs) : 
దత్తాంశములోని అంశాలను కమ్మలు లేక దీర్భ చతురస్తాల (దిమ్మలు) రూపంలో 
చూపుతూ గీచిన చిత్రాన్ని “కమ్మ రేఖా చిత్రము” లేక “దిమ్మ రేఖాచిత్రము” అంటారు. 
వృత్తరేఖా చిత్రము (016 Diagram) : ఒక వృత్తాన్ని దత్తాంశాన్ని సూచించడానికి 
వీలుగా కొన్ని సెక్టారులుగా విభజిస్తే ఏర్పడే చిత్రాన్ని “వృత్త రేఖా చిత్రము” అంటారు. 
దీనిని కోణియ రేఖాచిత్రము లేక చక్రియ రేఖా చిత్రము అనికూడా 
అంటారు. 


గమనిక : దత్తాంశములోని వివిధ భాగాల విలువలను పోల్చడానికి ఈ చిత్రం 
ఉపయోగపడుతుంది. 


218 


సాంఖ్యకశాస్త్రం నిర్వచనం (౧2600 of Statistics) : దత్తాంశ సేకరణ; 
వర్గీకరణ; వ్యాఖ్యానాలతో కూడిన గణితశాస్త్ర విభాగాన్ని “సాంఖ్యక శౌ(స్తం” 
అంటారు. 


పొనఃపున్యపట్టిక (లేదా) పౌనఃపున్య విభాజనము 

(Frequency Table or Frequency Distribution) : దత్తాంశాన్ని 
అనువగు రీతిలో వర్గీకరించి పట్టికలలో తెలియజేసిన దానిని “పౌనఃపున్యపట్టిక” 
లేక “పౌనఃపున్య విభాజనము” అంటారు. 

పౌనఃపున్యము (116160) : దత్తాంశాన్ని పౌనఃపున్య పట్టికలలో చూపినప్పుడు 
ఒక్కొక్క తరగతిలో ఎన్ని వివరాలుండునో తెలుపు సంఖ్యను ఆ తరగతి “పౌనః 
పున్యము” అంటారు. 


తరగతి అవధులు (C1255 Limits) : ప్రతి తరగతి ఆద్యంతాలను ఆ తరగతి 
యొక్క దిగువ అవధి (Lower Limit) అన్ని ఎగువ అవధి (Upper Limit) 
అని అంటారు. 


తరగతి హద్దులు (౧113 Boundaries) : ఒక తరగతి ఎగువ అవధి; తరువాత 
తరగతి దిగువ అవధుల సరాసరిని ఆ తరగతి ఎగువ హద్దు లేక యదార్ధ ఎగువ 
హద్దు అందురు. 


గమనిక : ఒక తరగతి యదార్థ ఎగువ హద్దు; ఆ తరువాత తరగతి యదార్ధ 
దిగువ హద్దు అవుతుంది. 


తరగతి అంతరము (Class Interval) : ఒక తరగతి ఎగువ హద్దు; దిగువ 
హద్దుల తేడాను ఆ తరగతి అంతరము (లేక) తరగతి అంతరం పొడవు అందురు. 


(లేదా) 


రెండు వరుస తరగతుల దిగువ హద్దుల తేడా లేదా ఎగువ హద్దుల తేడా 
తరగతి అంతరం అవుతుంది. 


వ్యాప్తి (R26౭) : దత్తాంశములో గరిష్ట; కనిష్ట విలువల భేదాన్ని ఆ దత్తాంశపు 
“వ్యాప్తి” అందురు. 

అవిచ్చిన్న చలరాశి మరియు అవిచ్చిన్న దత్తాంశము 

(Continuous Variable and Continuous Data) : 


ఒక దత్తాంశములోని చలరాళి కొన్ని ప్రత్యేక హద్దుల మధ్య ఏ విలువనైనా 
తీసుకోగలిగితే ఆ చలరాశిని “అవిచ్చిన్న చలరాశి” అంటారు. 


219 


అవిచ్చిన్న చలరాశికి చెందిన దత్తాంశాన్ని “అవిచ్చిన్న దత్తాంశము” 
అంటారు. 


విచ్చిన చలరాశి మరియు విచ్చిన్న దత్తాంశము 
(Discrete Variable and Discrete Data) : 


ఒక దత్తాంశానికి చెందిన చలరాశి కొన్ని నిశ్చిత సంఖ్యలను మాత్రమే 
విలువలుగా తీసుకోగలిగితే అట్టి చలరాశిని “విచ్చిన్న చలరాశి” అంటారు. 


విచ్చిన్న చలరాశికి చెందిన దత్తాంశాన్ని “విచ్చిన్న దత్తాంశము” అందురు, 


విలీన తరగతులు (Inclusive Classes) : 0-9; 10-19; 20-29;.....వంటి 
తరగతులను “విలీన తరగతులు” అని అంటారు. 


మినహాయింపు తరగతులు (10145176 Classes) : 0-10; 10-20; 
20-30;.....వంటి తరగతులను “మినహాయింపు తరగతులు” అని అంటారు. 


మినహాయింపు తరగతుల హద్దులు ఆయా తరగతుల యదార్థపు హద్దులను 
సూచించును. 


ఒక మినహాయింపు తరగతులు గల పౌనఃపున్య విభాజనములో ప్రతి 
తరగతి ఎగువహద్దు; దిగువ హద్దుల తేడా ఆ విభాజనం తరగతి అంతరాన్ని 
సూచించును. 


ఆరోహణ సంచిత పానఃపున్యము (Less than Cumulative Frequency): 

ఒక పౌనఃపున్య విభాజనంలో మొదటి నుండి ఒక తరగతి ఎగువ హద్దు 
వరకు ఉండే పౌనఃపున్యాల మొత్తాన్ని ఆ తరగతి ఎగువ హద్దు వరకు ఉండే 
“ఆరోహణ సంచిత పౌనఃపున్యము” అంటారు. 


ఆరోహణ సంచిత పొనఃపున్యవిభాజనము (Less than cumulative frequency 


distribution) : ఒక పౌనఃపున్య విభాజనానికి చెందిన తరగతుల ఎగువ హద్దులు 
వీటికి సంబంధించిన ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు సూచించే పట్టికను 


“ఆరోహణ సంచిత పౌనఃపున్య విభాజనము” అంటారు. 
అవరోహణ సంచిత పొనఃపున్యము 
(Greater than Cumulative Frequency): 
ఒక పౌనఃపున్య విభాజనంలో చివరి నుండి ఒక తరగతి దిగువ హద్దు 


వరకు ఉండే పౌనఃపున్యాల మొతాన్ని, “అవరోహణ సంచిత పౌనఃపున్యము” 
అంటారు. (లేదా) 


ఒక తరగతి యదార్ధ దిగువ హద్దు కంటె ఎక్కువ పరిమాణము కలిగిన 
మొత్తం పౌనఃపున్యాన్ని “అవరోహణ సంచిత పౌనఃపున్యము” అంటారు. 


అవరోహణ సంచిత పొనఃపున్య విభాజనము : 
(Greater than Cumulative Frequency Distribution): 


ఒక పౌనఃపున్య విభజనానికి చెందిన తరగతుల దిగువ హద్దులు; వీటికి 
సంబంధించిన అవరోహణ సంచిత పౌనఃపున్యాలు సూచించే పట్టికను “అవరోహణ 
సంచిత పౌనఃపున్య విభాజనము” అంటారు. 


గమనిక : సాధారణంగా పౌనఃపున్య విభాజనంలో కేవలం ఆయా తరగతులలోని 
పౌనఃపున్యాల స్వభావాన్ని మాత్రమే పరిశీలించగలం కొన్ని సందర్భాలలో 
దత్తాంశములోని ఏదైనా ఒక విలువకంటె ఎక్కువ లేదా తక్కువ పరిమాణము 
కలిగిన మొత్తం పౌనఃపున్యాల సంఖ్యను తెలుసుకోవలసిన అవసరం కలుగుతుంది. 
ఇటువంటి సందర్భాలలో “సంచిత పౌనఃపున్య విభాజనాలు” ఉపయోగపడుతాయి. 


సంచిత పౌనఃపున్య విభాజనాలు రెండు రకాలు : 
1. ఆరోహణ సంచిత పౌనఃపున్య విభాజనము. 
2. అవరోహణ సంచిత పౌనఃపున్య విభాజనము. 
సోపాన చిత్రము (Histogram): ఒక దత్తాంశ పౌనఃపున్య విభాజనంలోని 
తరగతుల యదార్ధ హద్దులు ౫ - అక్షంపై; వాటికి సంబంధించిన పౌనఃపున్యాలు 
y - అక్షంపై తీసుకొని నిర్మించిన ఆసన్న దీర్భ చతురస్రాల రేఖా చిత్రాన్ని “సోపాన 
చిత్రము” అని అంటారు. 
* సోపాన చిత్రంలో తరగతి అంతరం వెడల్బుగాను; పౌనఃపున్యం 
పొడవుగాను తీసుకోవాలి. 


* సోపాన చిత్రంలో దీర చతుస్తాల వైశాల్యాలు అనురూప తరగతుల పౌనః 
పున్యాలు అనులోమానుపాతంలో ఉంటాయి. 


పౌనఃపున్య బహుభుజి (Frequency Polygon): ఒక దత్తాంశపు పౌనఃపున్య 
విభాజనంలోని తరగతుల మధ్య బిందువులు వాటి అనురూప పౌనఃపున్యాలకు 
సంబంధించిన బిందువులను గుర్తించి, ఆ బిందువులను సరళరేఖలతో కలుపగా 
ఏర్పడు రేఖా చిత్రాన్ని “పౌనఃపున్య బహుభుజి” అంటారు. 

పౌనఃపున్య వక్రము (Frequency Curve): ఒక దత్తాంశపు పౌనఃపున్య 
విభాజనంలోని తరగతుల మధ్య బిందువులు వాటి అనురూప పౌనఃపున్యాలకు 


221 


సంబంధించిన బిందువులను గుర్తించి, ఆ బిందువులను నున్నని వక్రంతో కలుపగా 
ఏర్పడు రేఖా చిత్రాన్ని “పౌనఃపున్య వక్రము అంటారు. 


సంచిత పౌనఃపున్య వక్రము (Cumulative Frequency Curve): ఒక 
దత్తాంశపు పౌనఃపున్య విభాజనంలోని తరగతుల హద్దులు, వాటి అనురూప సంచిత 
పౌనఃపున్యాలకు సంబంధించిన బిందువులను గుర్తించి, ఆ బిందువులను నున్నని 
వక్రంతో కలుపగా ఏర్పడు రేఖా చిత్రాన్ని “సంచిత పౌనఃపున్య వక్రము” అంటారు. 


* ఒక పౌనఃపున్య విభాజనానికి చెందిన ప్రతి తరగతిలోని పౌనఃపున్యమంతా, 
ఆ తరగతి మధ్యవిలువ వద్ద కేంద్రీక్సృతమవుతుంది. 
ఆరోహణ సంచిత పానఃపున్య వక్రము 
(Less than Cumulative Frequency Curve): 
తరగతుల ఎగువ హద్దులు, తదనుగుణంగా ఆరోహణ సంచిత పౌనః 
పున్యాలతో ఏర్పడు వక్రాన్ని “ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము” అంటారు. 
అవరోహణ సంచిత పొనఃపున్య వక్రము 
(Greater than Cumulative Frequency Curve): 


తరగతుల దిగువ హద్దులు, తదనుగుణంగా అవరోహణ సంచిత ఫౌనః 
పున్యాలతో ఏర్పడు వక్రాన్ని “అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము” అంటారు. 


అంకగణితపు సగటు లేక సగటు అనునది తరచుగా మరియు విస్తృతంగా 
ఉపయోగించు కేంద్రస్థానపు కొలతలలో ఒకటి. 


వర్గీకరింపబడని అంశములిచ్చిన అంకగణితపు సగటు (A.|M.) 


(Mean of the Ungrouped Data): 


ఇవ్వబడిన సాంఖ్యక దత్తాంశముల యొక్క మొత్తమును వాని సంఖ్యచే 
భాగించగా వచ్చు భాగఫలమును “అంకగణిత సగటు” అంటారు. 


ష్‌ 





త సంలు గ లు ఇవ్వబడిన [౧ అంశములయిన 
n 
ల న. న _ 
క గ 
(లేదా) 
ఆ 2X 
ఇ nn 


గమనిక : ౫ కన్న ౫ లోని కొన్ని విలువలు ఎక్కువగాను, మరికొన్ని తక్కువగాను 
ఉంటాయి. 





స నం న సుల ౫ అను 1 అంశముల పౌనఃపున్యములు వరుసగా 
f, గ ఓ. ae f లు అయితే 
n 
2 fx, 
fx, +£x న. +f Xx, i=l 


అంకగణిత సగటు ౪ = 


శ్‌ 
అనగాష = = 2 జ | (N= Sf అనగా పొనఃపున్యాల మొత్తము) 


వెయిటెడ్‌ అంకగణిత సగటు (Weighted Arithmetic Mean): 
TR ,న్న సంఖ్యలకు, వాని వానికి కల్పించబడిన ప్రాధాన్యతను 
అనుసరించి weighting factors w,, Wy, కసం. ౪ లు అయితే 


_ ప టా TWX T CD క X ¥w 


XK Ww tTW3 TW + CIID +w WwW 








అనగా , = x 


వర్గీకరింపబడిన అంశముల సగటు (Mean ofa Grouped Data): పౌనః 
పున్య వర్గీకరణలో ఒక చరరాశి ౫కి “గ పరిశీలనాలకు K తరగతులు ఉన్న ౫ 
మధ్య విలువ; ₹, 1వ తరగతి పౌనఃపున్యము అయితే 





k 
J 1X: 
4x i=l!" 

సతత sarees LET 
X f, +f +f + tae +h, ¥ క్‌ 

i=1 


k 
f. a 
అనగా ౫ = = (ఇచ్చట N = =) 
1= 


223 


* వర్గీకరింపబడిన అంశములలో ప్రతి తరగతి పౌనఃపున్యము మధ్య విలువపై 
కేంద్రీకరింపబడి ఉండును. 


గమనిక : పౌనఃపున్యము పెద్ద సంఖ్య అయినచో గణించుట కఠినము. ప్రతి 
తరగతి అంతరము సమానమయినప్పుడే సగటును కనుగొనుటకు క్రింది పద్దతిని 
ఉపయోగిస్తాము. 


k 
అ =A + |] గం 
i=l] 
A = మధ్య విలువల నుండి ప్రతిపాదింపబడిన ఒక విలువ 


C= తరగతి అంతరము 
K = పౌనఃపున్య విభాజనములోని తరగతుల సంఖ్య, 


X.—A 
u = re MLE 1 మరియు U=1వ తరగతి మధ్య వలువ, 





k 
N = పౌనఃపున్యముల మొత్తము = a 
1~= 


మధ్యగతము (Median) : ఆరోహణ క్రమములోగాని, అవరోహణ క్రమంలోగాని, 
వర్గీకృతము కాని దత్తాంశములోని విలువలను వ్రాసిన వానిలో సరిగ్గా మధ్య 
విలువను “మధ్యగతము” అని అంటారు. 


గమనిక : ఇవ్వబడిన దత్తాంశములో 1 విలువలున్నచో 


ఈ రట క్ష +1 క వ్ర 
(1) 1 బేసిసంఖ్య అయినచో a) స్థానములోని విలువ “మధ్యగత” అగును. 
ఈ సందర్భములో మధ్యగత ఒకే విలువను కలిగి ఉండును. 


(1) ౧సరిసంఖ్య అయినచో (౬) { [as2) స్థానములలో రెండింటి యొక్క 
సగటు విలువ “మధ్యగతము” అగును. 
గమనిక : 


(1) దత్తాంశము అత్యధిక మరియు అత్యల్ప విషయములు కలిగియున్నచో 
సగటు విలువలో చాలా మార్పు వచ్చును. 


224 


(్లు  దత్తాంశములోని అత్యధిక లేక అత్యల్బ విలువల వల్ల మధ్యగతం ప్రభావితం 
కాదు. 


వర్గీకరింపబడిన అంశముల మధ్యగతము (Median ofa Grouped Data) 


మధ్యగతము (M) = L+ ca 


|! 
+ 


ఇచ్చట 

[= మధ్యగత తరగతి దిగువ హద్దు (వ విలువ గల తరగతి) 
N = పౌనఃపున్యముల మొత్తము 

F=మధ్యగత తరగతి ముందు తరగతి సంచిత పౌనఃపున్యము 
[= మధ్యగత తరగతి పౌనఃపున్యము 

C= తరగతి అంతరము. 


బాహుళకము (Mode): ఏదైనా దత్తాంశములో తరచుగా వచ్చిన విలువను 
“బాహుళకము” అంటారు. 
(లేదా) 
దత్తాంశములో అన్నింటి కన్నా ఎక్కువ పౌనఃపున్యము గల అంశమును 
“బాహుళకము” అందురు. 


దీనిని సాధారణముగా “2” తో సూచిస్తాము. 


ఏక బాహుళకము (U॥1-Mode): ఒకే బాహుళకమును కలిగి ఉన్న దత్తాంశాన్ని 
“ఏక-బాహుళకం” అంటారు. 


ద్వి బాహుళకము (Bi-Mode): రెండు బాహుళకములు ఉన్న దత్తాంశాన్ని 
“ద్విబాహుళకము” అంటారు. 


బాహుళక తరగతి (Model C1255): పౌనఃపున్య విభాజ్యంలో అత్యధిక పౌనః 

పున్యం కలిగిన తరగతిని “బాహుళక తరగతి” అంటారు. 

* పౌనఃపున్య విభాజ్యము నందు బాహుళకము (2) ను కనుగొనుటకు సూత్రము. 
AC 


pe 
1 
A +A, 


Z=L 


ఇచ్చట 1, = బాహుళక తరగతి దిగువ హద్దు 
C=తరగతి అంతరము 

న 

A,=f-f, 

f= బాహుళక తరగతి పౌనఃపున్యము 

f, =బాహుళక తరగతి ముందు తరగతి పౌనఃపున్యము 
గ = బాహుళక తరగతి తరువాత తరగతి పౌనఃపున్యము. 


అనగా 
f-f, 
Z=L, + 
1 
f-f + 2% 
(లేదా) 
f-f, C 
Z=L, + 
2£-|వీ +f, 


అంకగణిత సగటు; మధ్యగతము మరియు బాహుళకముల మధ్య సంబంధము 
(Empericalrelation among Mean; Median and Mode) : 


అంకగణిత సగటు - బాహుళకము = 8 (అంకగణిత సగటు - మధ్యగతం) 
(లేదా) 
బాహుళకము = 8 ౫ మధ్యగతము - 2 ౫ సగటు 
అనగా Mode = 3 Median - 2 Mean 


37. మాత్రికలు 
(Matrices) 


* మాత్రికలను తొలిసారిగా ప్రవేశపెట్టిన వారు ఆంగ్ల గణిత శాస్త్రవేత్త 
అయిన ఆర్థర్‌ కాలే, 


x కొన్ని సంఖ్యలను అడ్గువరుసల్బు; నిలువు వరుసలలో దీర్గచతురస్రాకారంలో 
అమరిస్తే అట్టి అమరికకు “మాత్రిక” అని పేరు పెట్టినవాడు జె. జె. 
సిల్వస్టర్‌ అను ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు. 


మాత్రిక (Marx) : చతురస్రాకారం లేదా దీర్భ చతురస్రాకారంగా వరుసలలో 
మూలకాలను అమర్చగా వచ్చే అమరికను “మాత్రికొ అంటారు. 

సాధారణంగా మూలకాలను సంఖ్యలకు పరిమితం చేస్తాము. 
* మాత్రికలను సూచించుటకు ( ) అనే గుర్తు లేదా () లను వాడుతాము. 


* సాధారణంగా మాత్రికలను ఆంగ్లభాషలోని పెద్ద అక్షరాలు A, B, C........ 
లతో మరియు వాటిలోని మూలకాలను ఆంగ్లభాషలోని చిన్న అక్షరాలు 
2 b, 6,.......లతో సూచిస్తాము. 


మాత్రిక తరగతి (లేదా) మాత్రికా పరిమాణము 
(Order of the Matrix or Class of the Matrix) : 


ఒక మాత్రికలోని అద్దువరుసల సంఖ్య; నిలువువరుసల సంఖ్యను “మాత్రిక 
పరిమాణము” లేదా “మాత్రిక తరగతి” అందురు. 


* ౧ అద్దు వరుసలు; 1 నిలువు వరుసలను కలిగియున్న మాత్రిక యొక్క 
తరగతిని ముగు తో సూచిస్తాము. 


లై 
ఉదా ; మాత్రిక తరగతి 2౫౨. 
579 


చతురస్ర మాత్రిక (5004216 Matrix) : ఒక మాత్రికలోని అడ్డువరుసలు; నిలువు 

వరుసలు సమానంగా ఉంటే ఆ మాక్రికను “చతురస్ర మాత్రిక అని అంటారు. 

* అడ్డు వరుసలు; [నిలువు వరుసలను కలిగియున్న చతురస్రమాత్రిక 
తరగతిని “యయ” లేదా “యితో సూచిస్తాము. 


| : 3 ] 
4 5 6 
ఉదా : : 
5 7x2 VV ఈ 9)3x3 


దీర్హ చతురస్ర మాత్తిక (Rectangular Matrix) : ఒక మాత్రికలో అద్దువరుసలు; 
నిలువు వరుసలు సమాన సంఖ్యలో లేకపోతే ఆ మాత్రికను “దీర్హ చతుస్ర మాత్రిక” 
అని అంటారు. 


2 | ( i 
3 4 
ఉదా : 
4 5 6hx3s © Jax 


పంక్తి మాత్రిక (Row Matrix) : ఒకే ఒక అడ్డువరుసను కలిగియున్న మాత్రికను 
“పంక్తి మాత్రిక” లేదా “అడ్డువరుస మాత్రిక” అంటారు. 
ఉదా: (12 3}%3 


* [0 తరగతి గల పంక్తి మాత్రికలో ఒక అడ్డువరుస; 1 నిలువువరుసలు 
ఉంటాయి. 


దోంతి మాత్రిక (లేదా) నిలువు వరుస మాత్రిక (Column Matrix) : ఒకే ఒక 
నిలువు వరుస కలిగియున్న మాత్రికను “దోంతి మాత్రిక” లేదా “నిలువు వరుస 
మా(క్రికి అని అంటారు. 


1 5 
ఉదా : : గ 
3x1 6)/2x1 


* [౫1 తరగతి గల దోంతి మాత్రికలో 12 అడ్డువరుసలు; 1 నిలువువరుస 
ఉంటాయి. 


శూన్య మాత్రిక (Nl! Matrix) : ఒక మాత్రికలోని ప్రతి మూలకము సున్నా 
(0) అయితే ఆ మాత్రికను “శూన్య మాత్రిక” అని అంటారు. 


దీనిని “0” తో సూచిసాము. 


0 0 
గ సశ | అనే 2౫2 శూన్య మాత్రికను గతో సూచిస్తాము. 


000 
| ఫణి | అనే 2౫3 తరగతి శూన్య మాత్రికను ౦ తో సూచిస్తాము. 


సంఖ్యా మాత్రిక (60212 Matrix) : ఒక చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణంలో 
అన్ని మూలకాలు సమానంగాను; మిగతా మూలకాలన్ని శూన్యాలుగాను ఉన్న ఆ 
మాత్రికను “సంఖ్యా మాత్రికొ అంటారు. 


3 100 4 0 
| 030 
ఉదా : 003 Hage A 


తత్సమ మాత్రిక లేదా యూనిట్‌ మాత్రిక 
(Identity Matrix or Unit Matrix) : 


ఒక చతురస్ర మాత్రికలోని ప్రధాన వికర్ణములోని మూలకాలన్ని “1” కి 
సమానమై; మిగిలిన మూలకాలు సున్నాలయితే ఆ మాత్రికను “తత్సమ మాత్రిక” 
లేక “యూనిట్‌ మాత్రికొ అని అంటారు. దీనిని “1” తో సూచిస్తాము. 


* 1వ తరగతి తత్సమ మాత్రికను 1 తో సూచిస్తాము. 


100 1 0 
ఇ 010 |.y- 
ఉదా:క్క= 9 స్ట్‌ | | ఫే = ఫ్‌ శ 


మాత్రిక ప్రధాన వికర్ణము (Principal Diagonal Matrix) : 


ఒక చతురస్ర మాత్రికలో మొదటి అద్దువరుసలోని మొదటి మూలకము 
నుండి చివరి అద్దువరుసలోని చివరి మూలకము వరకు పోయే వికర్ణాన్ని “ప్రధాన 
వికరంొ అని అంటారు. 


123 
ఉదా :| 4 3 6 | అనే చతురస్ర మాత్రికలోని- ప్రధాన వికర్ణంలోని 
మూలకాలు 1, ర్‌, 9. 


వ్యత్యయ మాత్రిక (12050056 of Matrix) : ఒక మాత్రికలోని 
అద్దువరుసలను నిలువు వరుసలుగాను, నిలువు వరుసలను అద్దువరుసలుగాను 
మార్చి వ్రాయగా వచ్చిన మాక్రికను మొదటి మాత్రికకు “వ్యత్యయ మాత్రిక” 
అంటారు. 


* గీ అనే మాత్రిక యొక్క వ్యత్యయ మాత్రికను లేదా A'తో సూచిస్తాము. 


123 1 4 
ఉదా : A= అయితే =| 2 ౨ | అగును. 
456 3 6 


మాత్రికల సమానత్వం (Equality of Matrices) : రెండు మాత్రికలు ఒకే 
తరగతిపై సద్భశ మూలకాలు సమానమైతే ఆ మాత్రికలు సమానము. ఈ రెండు 
మాత్రికలను “సమ మాత్రికలు” లేక “సమాన మాత్రికలు” అని అంటారు. 


* గీరెలు సమ మాత్రికలు అయితే వీటిని = B తో సూచిస్తాము. 


క్షే 2 క్షే 2 
ఉదా: A= Be 
3 4 3 4 


l 3 
C= | 3 i | తీ = నె; డీ * Cఅయిళే అగును. 


సౌష్టవ మాత్రిక (౧౧౦6016 Matrix) : ఒక మాత్రిక దాని వ్యత్యయ మాత్రికకు 
సమానం అయితే ఆ మాత్రికను “సౌష్టవ మాత్రిక” అని అంటారు. 
* AT=A అయితే A సౌష్టవ మాత్రిక అవుతుంది. 


అసౌష్టవ మాత్రిక (Skew Symmetric Matrix) : ఒక మాత్రిక యొక్క 
వ్యత్యయ మాత్రిక దాని సంకలన విలోమానికి సమానం అయితే ఆ మాత్రికను 
“అసౌష్టవ మాత్రిక” అని అంటారు. 


* గ" =-4 అయితే ను అసౌష్టవ మాత్రిక అందురు. 


230 


మాత్రికల సంకలనము - నిర్వచనము 


(Defination of Addition of Matrices) : A+B చే సూచింపబడే |, 
3 అనే రెండు మాత్రికల మొత్తం, A, 3 మాత్రికల యందలి సదృశ మూలకాల 
మొత్తాలు మూలకాలుగా గల మాత్రిక 


(లేదా) 


దీ, ౨ లు ఒకే పరిమాణం గల రెండు మాత్రికలు. రెండు మాత్రికలను 
కలిపి నూతన మాత్రిక ఏర్పరిచే విధానాన్ని “మాకత్రికల సంకలనము అంటారు. 
దీనిని “A+B” తో సూచిస్తాము. 


మాత్రికల సంకలన ధర్మాలు (Properties of Addition of Matrices) : 


(1) సంవృత ధర్మము (Closure Property) : A, Bలు రెండు మాత్రికలు 
అయితే A+B కూడ ఒక మాశత్రిక. 


(11) స్థిత్యంతర ధర్మము (Commutative Property) : మాత్రికల సంకలనము 
స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. అనగా; A+B = B+A. 


(111) సహచర ధర్మము (Associative Property) : మాత్రికల సంకలనము 
సహచర ధర్మాన్ని పాటిస్తాయి. A, B, లు ఒకే పరిమాణం గల మూడు 
మాత్రికలు అయితే (A+B)+C = A+(B+0). 


(౪) తత్సమ ధర్మము (Identity Property) : మాత్రికల సంకలనము తత్సమ 
ధర్మాన్ని పాటిస్తాయి. &+0 = 0+A=A. 
* మాత్రికల సంకలనములో “0 తత్సమ మాత్రిక. 
(౪) విలోమ ధర్మము (Inverse Property) : A మాత్రిక యొక్క సంకలన 
విలోమము “-గ”, 
ఓ [౫౬0 అయితే ౫ను A యొక్క సంకలన విలోమము అంటారు. 
(గు విభాగ న్యాయము (Distributive Property) : A, Be ఒకే పరిమాణం 
గల రెండు మాత్రికలు మరియు 1, లు రెండు స్థిర సంఖ్యలు అయితే, 
k(A+B) =kA +kB 
(k+DA =kA +. 
గమనిక : మాత్రికల సంకలనము ఒక ఎబీలియన్‌ సమూహము. 


231 


* A Bలు ఒకే పరిమాణం గల రెండు మాత్రికలు అయి, 
A+B =0 అయితే, 
గ కు సంకలన విలోమము B 
౨ కు సంకలన విలోమము A అగును. 


a b 
x 

0 d 

- da లీ 

= 0 -d 


మాత్రికల అదిశాలబ్దము (లేదా) మాత్రికను సంఖ్యతో గుణించడము 


(Scalar Product of a Matrix) : 


ఒక మాత్రికను ఒక వాస్తవ సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్బము ఆ మాత్రికలో 
ఉన్న ప్రతి మూలకాన్ని ఆ సంఖ్యతో గుణిస్తే వచ్చే మూలకాలు గల మాత్రికకు 
సమానము. 


మాత్రిక యొక్క సంకలన విలోమము = 





(లేదా) 


A అనేది ఒక మాత్రిక, [ఒక వాస్తవ సంఖ్య అయితే 14 చే సూచించబడే 
k, Aల లబ్ధము A యందలి మూలకాలకు kరెట్లుగా నున్న సదృశ మూలకాలు 
గల నూతన మాత్రిక. 


* A=(-1.A. 

మాత్రికల వ్యవకలనము (Subtraction of Matrices) : A, B © ఒకే 
తరగతి గల మాత్రికలైతే “A-B” ని A, 3 మాత్రికల వ్యవకలనము అంటారు, 

* A-Bని మాత్రిక శీ మాత్రిక 3 ల మొత్తము అనికూడా నిర్వచిస్తాము. 

* A.B=A+(-B). 

గమనిక : A-B రావటానికి ్మలో ఉన్న మూలకాల నుండి B లో ఉన్న సదృశ 

మూలకాలను తీపివేయాలి. 
* A-Bని A, క మాత్రికల భేదమని కూడా అందురు. 


232 


* AB = B-A 
* ఉం) = తీ + 
T 
క ఆ 
* (KAY=kA" 
మాత్రికల గుణకారము (Multiplication of Matrices) : 
* A,B మాత్రికల గుణకారాన్ని గీకి లేదా A.B లేదా AB తో సూచిస్తాము. 
* A లోని నిలువు వరుసల సంఖ్య కె లోని అడ్డువరుసల సంఖ్యకు సమానము 
అయినప్పుడు A, B మాత్రికలను గుణించగలము. 
గమనిక : A మాత్రిక యొక్క పరిమాణము ుళు; 
B మాత్రిక యొక్క పరిమాణము p౫1 అయితే 
AB మాత్రిక యొక్క పరిమాణము ములు అగును. 
మాత్రికల గుణకాల ధర్మాలు 
(Properties of Matrix Multiplication) : 
(1) సంవృత ధర్మము (Closure Property) : మాత్రికల గుణకారము సంవృత 
న్యాయాన్ని పాటిస్తుంది. 
4A, B లు రెండు మాక్రికలు అయితే AB మాత్రికయే అగును. అనగా 
A,Bo లబ్ధము సంవృతము. 
(1) మాత్రికల గుణకారం నార్వత్రికంగా స్థిత్యంతర ధర్మాన్ని సాటించదు. అనగా 
AB = BA. 
(111) మాత్రికల గుణకారము సహచర ధర్మాన్ని పాటిస్తాయి. అనగా A, B, లు 
ఏవేని మూడు మాత్రికలు అయితే, (AB)C = A(BC). 
* A అనే మాత్రికచే AB= BA =A అయ్యే విధంగా అనే 3 మాత్రిక 
ఒకటి ఉంటుంది. B ని యూనిట్‌ మాత్రిక అంటారు. దీనిని ౫ తో 
సూచిస్తాము. 
* మాత్రికల గుణకారము తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. 
అనగా మల = లకీ =A 
ఇచ్చట 1 గుణకార తత్సమాంశము. 
* మాత్రికల గుణకారం కుడి, ఎడమ విభాగ న్యాయాలను పాటిస్తుంది. 


233 


(i) A(B+C)= AB +4&6 
(i) (B+C)A= BA+CA. 


౫ A Bలు రెండు మాత్రికలు; AB=0 అయితే A,B లలో ఏ ఒక్కటి 
కూడా శూన్య మాత్రిక కానక్కర్లేదు. 


* AC=BC;C = 0అయితే A = B కానవసరంలేదు. అనగా మాత్రికలకు 
కొట్టివేత ధర్మము వర్తించదు. 


* Ax0=0xA=0 
KK (AB)=BT.A' 


మాత్రికా నిర్జారకము (Determinant of a Matrix) : a, b, Cc, d, ER 


ab 

మరియు A = ' అయితే (6-00) వాస్తవ సంఖ్యను A యొక్క నిర్జారకము 
Cc 

అంటారు. దీనిని “|A|” తో సూచిస్తాము. 

అనగా |A| = ad-bc. 


విలక్షణ లేదా అసాధారణ మాత్రిక (Singular Matrix) : నిర్ధారకము సున్నాగా 
గల చతురస్ర మాత్రికను “విలక్షణ మాత్రిక” లేదా “అసాధారణ మాత్రిక” అని 


అంటారు. 

96 63 
ఉదా : న 

6 4 42 


అవిలక్షణ మాత్రిక (లేదా) సాధారణ మాత్రిక (NOn-Singular Matrix) : 
ఒక చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకము శూన్యేతరము అయితే, ఆ మాత్రికను 
“అవిలక్షణ మాత్రికొ లేదా “సాధారణ మాత్రిక” అని అంటారు. 


1-7 
ఉదా : 
34 


మాత్రిక గుణన విలోమము (Multiplicative Inverse of a Matrix) : 
రెండు చతురస్ర మాత్రికలు A, B ల లబ్బము AB =1 అయితే Bను శీ యొక్క 
గుణన విలోమము అంటారు. దీనిని 3 = &*గా వ్రాస్తారు. 


(లేదా) 


A ఒక అవిలక్షణ మాత్రిక (Non-Singular) అయినప్పుడు A తో 
సమానమైన పరిమాణంతో AB =BA = [ను తృప్తిపరిచే చతురస్ర మాత్రిక 3 
ను, మీ యొక్క గుణన విలోమము అని అంటారు. 


దీనిని 3 = 41 అని వ్రాస్తారు. 
గమనిక : ఇచ్చట యూనిట్‌ మాత్రిక [యొక్క పరిమాణము, దత్త మాత్రిక A, 3 
ల పరిమాణంకు సమానము. 
* |A|=0 అయినప్పుడు A" వ్యవస్థితం కాదు. 
శ అవిలక్షణ మాత్రికలు మాత్రమే గుణన విలోమాన్ని కలిగి ఉంటాయి. 


d-b 
అగును, 


Ca 


ab 
% యొక్క అనుబంధ మాత్రిక | 
౮ 


అగును. 





ab d- 
“As క్ష 26-00 = |&| *0 అయితే A= 7 


C = గ 


* A.B=K1;KeR;  తత్సమ మాత్రక అయితే A= ఫై ౨ అగును. 


* హెచ్చు సంఖ్యలోని అవ్యక్త రాశులతో కూడిన ఏకఘాత సమీకరణ వ్యవస్థను 
సాధించడానికి మాత్రికా విలోమపద్ధతిని వాడుతాము. 

మాత్రిక విలోమ పద్ధతి (Matrix Inversion Method) : ఈ పద్ధతిలో 
ఇచ్చిన సమీకరణాల వ్యవస్థను, ముందుగా AX=B అనే మాత్రికా సమీకరణ 
రూపంలో వ్యక్తపరుస్తాం. 

ఈ మాత్రికా సమీకరణములో A ను గుణన మాత్రిక (Coefficient 
Matrix) అని; ను చలరాశుల మాత్రిక (Veriable Matix) అని; కను స్థిర 
మాత్రిక (Constant Matrix) అని అంటారు. 


యై 


* ax+by =p; cx+dy = 6 సమీకరణాల మాత్రికారూపము 


20](౫% Dp 
wie 
* |A| = 0అయితే X= యొక్క సాధన X= A.B 
ax+by =p ; cx+dy =q సమీకరణాల సాధన 


పం 


dp-bq. _ aq-cp 
ad—bc’) ” ad-tbc 





Xa 


క్రామర్‌ పద్దతి (౧110ల Rule) : ax+by =p ; cxtdy = q 


ab\|x p 
సమీకరణాల మాత్రికా రూపము అ 
cdj\y) 6 


సె సమీకరణము AX = B రూపంలో కలదు. 


ల 


|| = 0 అయినప్పుడు ఇచ్చిన సమీకరణాల సాధన, 


B B pb ap 
rallye bal ఇచ్చట ఇం! ఇం! | 


38. త్రికోణమితి 


(Trigonometry) 


* త్రికోణమితి ([11క0n౦[౭t1y) అనే పదము గ్రీకు భాష నుండి పుట్టింది. 
గ్రీకుభాషలో “Tr10” అనగా “మూడు”; “౮ంn12” అనగా “కోణము” 
మరియు “Metron” అనగా “మాపనము” లేదా “కొలత”. 


* తికోణమితి అనగా మూడు కోణాల కొలత. 


త్రికోణమితి (Irigonometry) : ఒక త్రిభుజములోని మూడు కోణములు, 
మూడు భుజముల పరిమాణములతో నిర్వహించు శాస్త్ర విభాగము. 


* త్రిభుజంలోని మూడు భుజాలను; మూడు కోణాలకు మధ్యగల 
సంబంధాలను హిష్పార్‌కస్‌ అనే గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఏర్పరిచాడు. 


* త్రికోణమితి త్రిభుజ సమస్యలను వైశ్లేషికంగా అధ్యనం చేసే శాస్త్రము. 
* ఒక సరళరేఖ అంతరాళములోని కొన్న బిందువుల సమితి. 
* విభజన బిందువుతో కూడా రేఖా భాగాన్ని ఒక కిరణం అంటారు. 


* ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన రెండు కిరణాల సమ్మేళనాన్ని ఒక 
కోణం అంటారు. ఈ అంత్య బిందువును కోణ శీర్షం అనీ, కోణాన్ని చేసే 
కిరణాలను కోణభుజులు అని అంటారు. 


* ఒక లంబకోణము 90 కల కోణము. 
స్‌ అల్ప కోణము అనగా 0, 90° ల మధ్య గల కోణము. 
* అధిక కోణము 90 లకు 180 లకు మధ్యగల కోణము. 


* (కోణము చేసిన తరువాత భ్రమణ కిరణము ఏ స్థానమున ఆగునో, ఆ 
కిరణాన్ని “అంతిమ కిరణము” అంటారు. 


* అంతిమ కిరణము లేదా భుజము శీర్షము వద్ద ఒక సంపూర్ణ భ్రమణాన్ని 
పూర్తి చేసినచో, ఆ కోణం విలువ 360°. 


237 


* ఏ భుజాన్ని బట్టి రభమణము జరుగునో, దీనిని “తొలి భుజం” కిరణం 
అంటారు. 

* గడియారంలో ముళ్ళు ఏ దిశలో తిరుగునో, అదే దిశలో అంతిమ భుజం 
తిరుగుతున్నప్పుడు ఆ భ్రమణాన్ని సవ్య భ్రమణం అంటారు. 

* అంతిమ భుజము, గడియారంలో ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో 
తిరుగుతున్నప్పుడు ఆ (భ్రమణాన్ని “అపసవ్య భ్రమణం” అంటారు. 


ఉదా : B B 
ర్త d 
0 A A 
(ఇకోణము సవ్య దిశలో ఉంది) 
B 
ర్త 
0 A 


(6కోణము అపస్వదిశలో ఉంది) 


* అంతిమ భుజము సవ్యదిశలో భ్రమణం చేస్తూ చేసిన కోణాన్ని సాంప్రదాయ 
ప్రకారం ధనాత్మక పరిమాణంగా తీసుకొంటారు. భ్రమణం అపసవ్య దిశలో 
తిరిగితే, అంతిమ భుజం చేసే కోణాన్ని సాంప్రదాయం ప్రకారం బుణాత్మక 
పరిమాణంగా తీసుకొంటారు. 

* చిన్న కోణాలను ముఖ్యంగా షస్ట్రంశమానము (ఆంగ్ల పద్ధతి); 
శతాంశమానము (ఫ్రెంచి పద్ధతి) రేడియన్‌ (వర్తుల) మానము లలో 

డిగ్రీ (Degree) : తొలి భుజము నుంచి, అంతిమ భుజానికి ఏర్పడిన (భ్రమణం 

ఒక సంపూర్ణ భ్రమణంలో 3860 వ భాగము అయితే, ఆ కోణ ప్రమాణాన్ని ఒక 

“డిగ్రీ అంటారు. 

దీనిని “1 తో సూచిసాము. 


షష్ట్థ్యంశమానము (Sexagesimal System): ఈ పద్ధతిలో ఒక డిగ్రీని 60 
సమాన భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని 1 నిమిషము అంటారు. దీనిని | అని 
సూచిస్తారు. ప్రతి నిమిషాన్ని తిరిగి 60 సమాన భాగాలు చేసి, ప్రతి సమభాగాన్ని 
ఒక సెకండు అంటారు. దీనిని 1"తో సూచిస్తాము. ఈ పద్ధతిని “షష్టంశమానము” 
అంటారు. 
LET 
శతాంశమానము (Centesimal system) : ఈ మానంలో ఒక లంబకోణాన్ని 
100 సమభాగాలుగా చేసి, ఒక్కొక్క భాగాన్ని ఒక గ్రేడ్‌ (౯41౭) అంటారు. 

ఒక గ్రేడ్‌ను 1* తో సూచిస్తాము. 
రేడియన్‌ (Radian) : 0 కేంద్రముగా; 1 వ్యాసార్థముతో ఒక వృత్తాన్ని తీసుకొందాం. 
వృత్త వ్యాసార్థం (తో సమానమైన చాపాన్ని (80) వృత్త పరిధిపై తీసుకుంటే, ఆ 
చాపం అదే వృత్తకేంద్రము వద్ద చేసే కోణాన్ని “ఒక రేడియన్‌” అంటారు. 


ఈ కోణానికి శీర్షము, వృత్త కేంద్రము వద్ద ఉంటుంది. గ 
A oe B 


రేడియన్‌ మానము (Radian measure): రేడియన్‌ అంటే ఒక కోణం కొలతకు 
ఒక ప్రమాణం. దీనిని 1*తో సూచిస్తాము. 
రేడియన్‌ మానాన్ని వర్తులమానం (Circular Measure) అనికూడా అంటారు. 


* వ్యాసార్ధము గల వృత్త పరిధి 27కు సమానము. 
* నృత్తపరిధి; కేంద్రము వద్ద 27 రేడియన్ల ప్రమాణాల కోణాన్ని ఏర్పరచును. 
* 27 రేడియన్లు = 860. 
7 రేడియన్లు = 180°; చ= 90°; z= 45°; y= 221". 
* 1 రేడియన్‌ = 1° = 180" = 57016' (సుమారుగా) 
* పొడవు గల చాపము 1 రేడియన్‌ ప్రమాణం గల కోణాన్ని చేయడం 
వలన, 1 పొడవు గలిగిన చాపము -1 రేడియన్ల ప్రమాణం గల కోణాన్ని 
చేస్తుంది. 


239 


* వ్యాసార్ధము గల వృత్తములో 1 పొడవు గల చాపము, కేంద్రము వద్ద 8 
కోణము చేస్తే 6= + (లేదా) 1= 10 (ఇచ్చట 6ను రేడియన్లలో 
సూచించాలి) 

* 90° = 100 

* గాజు 180) ; 1= 57016 

* [= 100 ; = 100; 10=0.01746 


శ త ఏం తీ ర 900 | 188] 278] 360 





* షష్ట్యంశమానము; శతాంశమానము; రేడియన్‌ మానముల మధ్యగల 
సంబంధము (Relation Between Sexagesimal; Centesimal and 


Radian measure systems) : 


Cc 
D G మ 
a i ee fe yy 
90 = 100 " % 


ఇచ్చట D - డిగ్రీలను; ౮- గ్రేడ్‌లను; C - రేడియన్‌లను సూచిస్తాము. 
02 

* 1 15 

త్రికోణమితియ నిష్పత్తులు (IrIIgonometric Ratios) : త్రికోణమితియ 

నిష్పత్తులు ఆరు. అవి : 

(1) Sind; (1) Cos6; (iii) Tand; (iv) 6566; (v) 5666; (vi) 60౪ 


త్రికోణమితియ నిష్పత్తుల నిర్వచనాలు 
(Definations of Trigonometric Ratios) : 


Sind = 5110 = ౨ =ఎకోకుఎదుటి భుజము f y 
షే కర్ణము 





Cosined = 60560 = న్‌ = 


“గ్ర కు ఆసన భుజము 
కర్ణము A 
A 


240 





208600 = Tand = బే; జ్‌ “0 కు ఎదుటి భుజము 
గ “రకు ఆసన్న భుజము 


Cosecantd = CscO a వే మా __కర్లము 
Secantd = 5600 = ల = మకరము _ 


“5'కు ఆసన్న భుజము 


Cotangent® = 60 = స = ౨౨కు ఆసన్న భుజము 
J 'రీ'కు ఎదుటి భుజము 





త్రికోణమితియ నిష్పత్తులు ఒక లంబకోణ (క్రిభుజంలోని భుజాల 
నిష్పుత్తులను సూచిస్తాయి. కాబట్టి అవి వాస్తవ సంఖ్యలు. 


త్రికోణమితియ నిష్పత్తులు సదిశాఖండమగు (Radius Vector) 
గె పొడవు = |09| పై ఆధారపడవు. 
ఇవి కేవలం “9 పరిమాణంపై మాత్రమే పరతంత్రమవుతాయి. 


త్రికోణమితి నిష్పత్తులన్ని ఒక నిర్ధిష్టకోణము “9 పరంగా (లేదా ౫ పరంగా) 
నిర్వచించడమైంది. ఈ కారణం వల్ల 5116; Cosine; Tanget 
మొదలగునవి తమంతగా ఏ అర్ధం కలిగి ఉండవు. (అర్ధవంతం కావు) 


ఇవి ఏదైనా 0 లేదా వంటి కోణంతో సహచర్యమైనప్పుడు మాత్రమే 
అర్థవంతమవుతాయి. 


త్రికోణమితియ నిష్పత్తుల మధ్యగల సంబంధము 


(Relation between Trigonometric Ratios) : 


(1) 


(1) 


SinOxCscO = 1 


Sins గ 1 ; (౮300 = క 
TandxCotd = 1 


Be య ను 
Tand = రుణ : Cotd = Tang 


2Al 


(uy  CosdxSecd=1 
bu well 
Cosd = కం0 ) Sec0 = ర్‌ం 


Sing . _ Cos 
(1v) Tand = Cosd ; Cotd = Sind 


సర్వసమీకరణము (Identiry) : ఒకటి లేదా ఎక్కువ చలరాశులు గల 
సమీకరణములో, చలరాశులు తీసుకోగల అన్ని విలువలకు ఆ సమీకరణం తృప్తి 
చెందుతున్నట్లయితే,ఆ సమీకరణాన్ని “సర్వ సమీకరణము” అంటారు. 


త్రికోణమితి సర్వసమీకరణాలు : 

(1) 51026 + ౮056 = 1 
Sin’d = 1-Cos?8 
(౮056 = 1-Sin’g 


Sind = +1 603260 
Cosd = +1 sing 


(i)  SeO-Tand=1 


ee న Me 
5600 + Tand = Secd —Tant 


sre యు 
5600 - Tand = 5600 + Tand 


(3౮6 = 1+60826 మరియు Cs68 = £ 1+ 0020 


(౦౧౫6 = Csc?0-1 మరియు 604 = + VCsc 29 -1 


* సర్వ సమీకరణాలు 5106 + C0599 = 1; 5606 - T2n?6 = | మరియు 
(౮౮8 - 0026 = 1 లను “పైథాగోరియన్‌ సర్వసమీకరణాలు” అంటారు. 


* త్రికోణమితి సర్వసమీకరణాలు, ప్రమేయాలు మధ్య సంబంధాలను 
తెలియజేస్తాయి. 


242 


(u) 


(త్రికోణ నిష్పత్తులన్నింటిని ఒకే నిష్పత్తిలో తెలుపుట. 


త్రికోణమితి నిష్పత్తులను 516లో తెలుపుట. 


Sind 
Cosd = /1—_sin2g 
Sine 
anos కం 
ee Sen 
(౩౦౦ = Sin 8 
1 
౨6౦0 = 1—Sin?0 


Coto = Y1-Sin?9 


Sind 


(త్రికోణమితి నిప్పత్తులను C050 లో తెలుపుట. 


Sind = 1 _ Cos20 


(౦5౦ 
Tand = V1— Cos260 

Cos 
(౩౦౦ = ౦0926 
56006 = క్‌ 

౦50 

౮౦5౦ 

Oe ss 


243 


(ఘు 


(iv) 


(త్రికోణమితి నిష్పత్తులను 1206 లో తెలుపుట. 


"2౧౦ 


Sind = Cos6.Tand = |, Tan 26 


oss 1+ Tan 29 
Tand = 
Csco = Y1+Tan9 


౧4౬౧౦ 


౨6౦6 = 1+ Tan?6 


= 1 
(౦౦ = Tand 





(త్రికోణమితి నిష్పత్తులను C566 లో తెలుపుట. 


ఫు Cl 
Sind = (౩౦౦ 


6౦56 = Sin9 _ Vcsc?0 -1 


Tand (6౩౦౦ 


1 
T = 
ang V Csc20 -1 


(5౦౦ 
కంర 566 
c/a? 


(౬౦౪౦ = “య0*6 -1 


244 


(v) 


(v1) 


(తికోణమితి నిష్పత్తులను 5666 లో తెలుపుట. 


Sing = మ 5660*0- 1 


౨౭౦౦ 


త 
(౦:6౦ = 5౭06 


"౫౬6 = 56026 -1 


SecO 
హరా V 560*6 -1 
౨౭౦౮ 
Gows 56026 -1 


(తికోణముతి నిష్పత్తులను C06 లో తెలుపుట. 


me en 
mes 1-+ Cot 26 
Coto 


Sd. cl 
Cosa cote 


"120౧0 = 





1 
Cote 


(౧౩౦౦ = 1+ Ccot?6 


Secb = N+ ౮౦౬6 


Cot9 
Coto 


**  Sin(A+B)=SinA.CosB + CosA.SinB 


Sin(A-B) = SinA.CosB - CosA.SinB 
Cos(A+B) = CosA.CosB - SinA.SinB 
Cos(A-B) = CosA.CosB + SinA.SinB 


245 


_ TanA +TanB 
Tan(A+B)= T_ TanA.TanB 


_ TanA—-TanB 
Tan(A-B) = 1+ TanA.TanB 


_ CotACotB-l 
CotA+B) = Got + Cord 


_ CotACotB +l 
Cot(A-B) = CotB - CotA 


Sin2A =2SinACosA 

Cos2A = Cos?A - Sin?A = 2CosA-1l = 1-2Sin?A 
2TanA 

1-Tan?A 





Tan2A = 


0 విలువ 0-9౦ ల మధ్య మారుతున్నప్పడు [0 కరక వ 


నిష్పత్తుల విలువలు : 





క్రమ బహుభుజికి ॥ భుజములు ఉన్నప్పుడు, దాని ప్రతి భుజము కేంద్రము 


వద్ద చేయు కోణము $8 జాకీట్‌ 


246 


(-6) కోణ విలువలకు అనురూప త్రికోణమితియ నిష్పత్తుల విలువలు : 
Sin(- )=-Sing 


Cos(-§) = Cosg 
Tan(-9)=-Tan§g 
(56(-6) = -Cscg 
Sec(-0) = 560606 


Cot(-8) = -Cot§g 















ఊర్థ్వ కోణము (Angle of చూడబడ్లే వస్తువు 
Elevation) * చూడబడే 
వస్తువు, పరిశీలకుని కన్ను 
కంటే ఎక్కువ ఎత్తులో 
ఉన్నప్పుడు పరిశీలకుని కన్ను 
(దృష్టి గుండా గీచిన క్షితిజ 
సమాంతర రేఖకు, పరిశీలకుని 
కంటిని, వస్తువును కలిపే 
నరళదేఖకూ మధ్యనున్న 
కోణాన్ని “ఊర్భ్వకోణము” 
అంటారు. 





కన్ను క్షితిజ సమాంతర రెఖ 


247 


నిమ్నకోణము (Angle of క స్ట 

Depression) : చూడబడేవస్తువు ెెాా”ా నిమ్నకోణము 
పరిశీలకుని కన్ను కంటే తక్కువ 

ఎత్తులో ఉన్నప్పుడు, పరిశీలకుని 

కంటి (దృష్టి) గుండా గీచిన క్షితిజ 

సమాంతర రేఖకూ, పరిశీలకుని 

కంటిని; వస్తువును కలిపే సరళరేఖకూ 

మధ్యనున్న కోణాన్ని “నిమ్నకోణం” చూడబడే వస్తువు క్షితిజ రేఖ 
అంటారు. 


39. 1 నుండి 20 వరకు 
ఎక్కముల పట్టిక 


|4[5|6|7 89101203 [14 [15 fie [tr Vie [19 (20 | 
షక 7 89 on 2041171812. 
3 fio 2 4110 20 [2 [2s జజ [3 (ola | జట 
25 [18 lar loa lo [ao [3 [36 | [i les le st ot or | 
ie l20 |28 os lan as [40 [4 [oe |e జలం [68 fr గ 
బబ ఐక టి [0 కది టిని న 0 | (0 ౪ 1౫ 
[ల 1210 14 12 

జజ |e [a |e న 7౪9 |e 10121012 1140 
అ౭ విజ జ 1౫12120121 141219 
జవ 25 ఇ ఇ 1017 2015141012 71 100 

| [en బి నబ |e 1102 11015107 1 19౧౫ 

4వ జ [7 ఇఇ 10 1211210 515 170 1౯1% [206 200 
జబ శ జజ 1 1 11615 12131924 “6 220 

వట శ 10417 [ao] 1 158 | 169 1219 208|221 34 27090 
42 |e os [ro ఇ ౪ 171 16 151915 1920 24 బు 252 20 20. 
5115 ఐ|భ టన ఇ 1౫120 [fas 10 16 19 18 20 2526 బు గా [225 ౫౫ 
స [ae [et [en ఇ 221419 712 2౫220 ఇదా ద [20020 
77౪ (or [ee [es 121 మప 7 ౯౫ 21 బూజు గా జు మి [23 a0 
112% 22 [ioe [tas 1412 19 ఈ 26 2 2 270 2 30 24 39 ౫ 
| [oon చం న 

320 


2 
బప న ఇ 1020101019 ౫ 20 బిజు aon pox] [20 ఇ 






a 










meu 
me 






2 


శన 






అ తా 


హ్‌ 
మే | అస్‌. మే 
ర వన 
త 
| జ] 





=] ఊ| ౨|| 
క 

కే 
మ్‌ 
EK] 


10 
11111 






FE i 
వ[జె[న 












క 









249 


|] 


H 


IA AW Iv vs 


= A 


Kes 


40. గుర్తులు (౧౫0013) 


కూడిక, ప్లస్‌ (P1135) 

తీసివేత, మైనస్‌ (Minus) 

గుణకారం, ఇన్‌టు (110) 

భాగాహారం, డివైడ్‌ (Divide) 

ప్లస్‌ లేదా మైనస్‌ (Plus or Minus) 

ఈజ్‌ ఈక్వల్‌ టు సమానం (15 equal t0) 

ఈజ్‌ నాట్‌ ఈక్వల్‌ టు; సమానం కాదు (13 1016612160) 
ఐడెంటికల్లీ ఈక్వల్‌ టు;సర్వసమానం (1dentically equal to) 
సిమిలర్‌; సరూపము (Similan) 

ఈజ్‌టు, నిష్పత్తి (1310) 

ఈజ్‌ యాజ్‌ (15 25) 

బికాజ్‌ ఆఫ్‌ సిన్స్‌;, కారణము (Because of Since) 
దేర్‌ఫోర్‌; అందువలన (Therefore) 

ఎట్‌సెట్రా; వగైరా (£౫౭12 

ఎప్రాక్సెమేట్‌లీ ఇంచుమంచు; సమానము (Approximately) 
(డేటర్‌దెన్‌; పెద్దది (Greater Than) 

గ్రేటర్‌ దెన్‌ ఆర్‌ ఈక్వల్‌ టు; పెద్దది లేక సమానం 
(Greaterthan or equal to) 

నాట్‌ (గ్రేటర్‌ దెన్‌; పెద్దది కౌదు (Not Greater than) 
లెస్‌దెన్‌; చిన్నది (Less Than) 

లెస్‌దెన్‌ ఆర్‌ ఈక్వల్‌ టు; చిన్నది లేక సమానము 

(Less than or equal to) 

నాట్‌ లెస్‌దెన్‌, చిన్నది కాదు (Not Less Than) 

ప్యార్‌లెల్‌ టు; సమాంతరము (2౫2116 to) 
పర్‌పెండిక్యూలర్‌ టు; లంబము (Perpendicular to) 
మాద్యులస్‌; మాపము (Modulus) 

ఏంగిల్స్‌ కోణము (4121ల 


జ 


వ స ee Sg 


P(A) 


రైట్‌ ఏంగిల్స్‌ లంబకోణము (Right Angle) 
అబ్‌ట్యూస్‌ ఏంగిల్స్‌ గురుకోణము (09896 Angle) 
అక్యూట్‌ ఏంగిల్‌; అల్పకోణము (40181921) 

టై ఏంగిల్స్‌ త్రిభుజముగాగణజు$1ల) 

పైంట్‌, బిందువు (0110 

డిగీ (౧౮౪౦) 

పర్‌సెంట్స్‌ శాతము (Percent 

ఇన్‌ఫినిటి అనంతము (Infinity) 

సిగ్మా మొత్తము (5120 

స్క్వేర్‌ రూట్‌, వర్గమూలము (Square Root) 
ఎన్స్‌రూట్‌; 1వ మూలము (0 ఇంం౦ 

ఈజ్‌ ప్రపోర్షనల్‌ టు; అనుపాతము (15 proportional (0) 
బిలాంగ్స్‌ టు; చెందును (2610%8 10) 

నాట్‌ బిలాంగ్స్‌ టు; చెందదు (NOt Belongs to) 
సబ్‌సెట్‌; ఉపసమితి (5b 5౭1) 

(పాపర్‌ సబ్‌సెట్‌; శుద్ధ ఉపసమితి (Proper Subset) 
సూపర్‌ సెట్‌, ఉన్నత సమితి (Super Set) 

సెట్‌; సమితి (5౭1) 

ఎమ్‌టి సెట్‌; శూన్య సమితి (£mpర 5౭1) 


.య్యూ విశ్వసమితి (M1౭) 


యూనియన్‌; సమ్మేళనము (Union) 
ఇంటర్‌ సెక్షన్‌; చ్చేదనము (Inter Section) 
కన్‌జన్‌క్షన్‌; సముచ్చయము (Conjunction) 
అండ్‌; మరియు (2౧4) 

దిస్‌జన్‌క్షన్‌; వైకల్పికము (Disjunction) 
ఆర్‌; లేదా (or) 

నెగెషన్‌; వ్యతిరేకత (Negation) 

పవర్‌ సెట్స్‌ ఘాత సమితి (Power 500) 
ఇంపెస్‌; అనుషంగికము (plies) 


251 


qa EF EE J 46 ౬ 
ణు (1 


ఇంపైస్‌ అండ్‌ ఇంపైడ్‌ బై; ద్విముఖానుషంగికము 

(Implies and Implied by) 

యూనివర్‌సెల్‌ క్వాన్‌టి ఫైర్‌; సార్వత్రిక 
పదిమాపకము (Universal Quantfier) 

ఎక్సిస్‌టెన్నియల్‌ క్వాంటి ఫైర్‌; అస్టిత్వ పరిమాపకము 

(Existential quantifier) 

ఫర్‌ఆల్‌; అన్ని (0:41) 

ఫర్‌సమ్‌; కొన్ని (For Some) 

లైన్‌ సిగ్మెంట్‌; రేఖాఖండము (Line Segment) 

రే; కిరణము (బ్బ) 

(స్టేయిట్‌ లైన్‌; సరళరేఖ (Straight Line) 

ఫ్యాక్టోరియల్‌ (Factorial) 

ఆల్ఫా (Alpha) 

భఖీటా (Beeta) 

గామా (Gam) 

పై (9) 

రో (R10) 

సిగ్మా (512) 

ఒమెగా (00682) 

మ్యూ (mu) 

తీటా ౧1౪) 

డల్లా (Delta) 

ఫై (Phi) 

లామా (Lan) 

స్పేర్‌; చతుర[స్రము (Square) 

రెక్టాంగిల్‌; దీర్భ చతుర[స్రము (Rectangle) 


పారలిల్లో (గ్రామ్‌; సమాంతర చతుర్భుజం (Parallelogram) 


సర్కిల్‌; న వృత్తము (Circle) 


సర్‌కంఫరెన్స్‌; వృత్తపరిధి (Circumference) 


252 


0.0. 


sq.cm. 


sq.m. 


() 
(li 


() 


అడుగు లేదా నిమిషము (Feet or Minute) 

అంగుళం లేదా సెకండు (Inch or Second) 
మిల్లీమీటర్‌ (Milli metre) 

సెంటీ మీటర్‌ (Centi metre) 

కిలో మీటర్‌ (Kilo Metre) 

మీటర్‌ (Metre) 

లీటర్‌ (Liter) 

ఘనపు సెంటీమీటర్‌ (Cubic Centimetre) 

చదరపు సెంటీమీటర్‌ (Square Centimetre) 

చదరపు మీటర్‌ (Square Metre) 

రూపాయలు (Rupees) 

సహజ సంఖ్యాసమితి (Set of Natural Numbers) 
వాస్తవ సంఖ్యాసమితి (Set of Real Numbers) 
రుణవాస్తవ సంఖ్యాసమితి (Set of Negative Real Numbers) 
ధనవాస్తవ సంఖ్యాసమితి (Set 0f Posiuve Real Numbers) 
శూన్యేతర వాస్తవ సంఖ్యాసమితి (52 0[ ౫08 2270 26:1 సాం 
పూర్ణ సంఖ్యలసమితి (Set of Integers) 

రుణపూర్ణ సంఖ్యల సమితి (Set of Negative Integers) 
ధనపుర్ణ సంఖ్యల సమితి (36[0/0091676 Integers) 

శూన్యేతర పూర్ణ సంఖ్యాసమితి (Set of Non Zero Integers) 
(OL; ర dass n} 

అకరణీయ సంఖ్యాసమితి (Set of Rational Numbers) 

ధన అకరణీయ సంఖ్యాసమితి (Set of Positive Rational Numbers) 
బుణ అకరణీయ సంఖ్యాసమితి (3 of Negative Rauonal Numbers) 
శున్యేతర అకరణియ సంఖ్య సమితిం4ం[00225 Ratrona Numbers) 
సంకీర్ణసంఖ్యా సమితి (Set of Complex Numbers) 
పూర్ణాంకాల సమితి (Set 0f Whole Numbers) 

ఓపెన్‌ (బ్రాకెట్‌ (SMall Bracket / Open Bracket) 

స్పేర్‌ (బ్రాకెట్‌ (Square Bracket) 

లైన్‌ (బ్రాకెట్‌ (Line Bracket) 

ఫ్లవర్‌ (జాకెట్‌ (Flower Bracket) 


253 


41. దశాంశ గుణిజాలు 
(Multiples of Decimals) 






i 





ne 
mes 





42. వివిధ రకముల మానములు 
(Different Types of Measurements) 


(a) దైర్థ్య (దూర) మానము (Measurement of Length) : 


10 మిల్లీమీటర్లు = 1సెంటీ మీటరు 
10సెంటీ మీటర్లు = 1డెసీ మీటరు 
10 డెసీ మీటర్లు = 1మీటరు 

10 మీటర్లు = 11 దెకా మీటరు 
10 డెకా మీటర్లు = 11 హెక్టా మీటరు 


10 హెక్టా మీటర్లు 1 కిలో మీటరు 


గమనిక : 


1 సెం.మీ. = *(0.3937) అంగుళములు 


1 మీటరు 

1 కిలోమీటరు 
* 1 కిలో మీటరు 
* 1 అంగుళము 
* 1 గజము 
* 1 మైలు 
* 1 ఎకరం 
* 1 హెక్టారు 


* 
* 1 మీటరు 
* 
* 


(b) కోల (ద్రవ) మానము 
10 మిల్లీ లీటర్లు 
10 సెంటీ లీటర్లు 
10 డెస్సీ లీటర్లు 
10 లీటర్లు 
10 డెకా లీటర్లు 
10 హెక్టా లీటర్లు 
గమనిక : 
+ 1 లీటరు 
+ 1 లీటరు 


+ 1 గాలను 


[| 


39.37 అంగుళములు 

100 సెం.మీ. 

1000 మీటర్లు 

[| మైళ్ళు అనగా 68 కిలోమీటర్లు=ర్‌ మైళ్ళు 
ర్‌ పం: మ; 

0.914 మీ. 

1.609 కి.మీ. 

0.4047 హెక్టారు 

2.471 ఎకరాలు 


(Measure of Capacity) : 


1 సెంటీ లీటరు 
1 డెస్సీ లీటరు 
1 లీటరు 

1 డెకా లీటరు 
1 హెక్టా లీటరు 
1 కిలో లీటరు 


1000 మిల్లీ లీటరు 
1 
4 


ల 
/ 
8 


ఆ 
Sy 
ఎల్లో 


2 


(9 తుల మానము (Measure of Weight) : 


10 మిల్లీ గ్రాములు 
10 సెంటీ [గ్రాములు 
10 డెసి (గ్రాములు 
10 [గ్రాములు 
10 డెకా (గ్రాములు 
10 హెక్టా గ్రాములు 
100 కిలో గ్రాములు 
10 క్వింటాళ్ళు 
గమనిక : 
* 1 కిలో గ్రాము 
* 1టన్ను 
శ 1 కిలో గ్రాము 
శ 1 పోను 
* 1 కిలో గ్రాము 
శ 1 తులము 


1 సెంటీగ్రాము 
1 డెసీ(గాము 
1 (గాము 

1 డెకా (గాము 
1 హెక్టాగ్రాము 
1 కిలోగ్రాము 
1 క్వింటాల్‌ 

1 టన్ను 


1000 గ్రాములు 
1000 కిలో గ్రాములు 
౨.2 పొనులు 

454 (గ్రాములు 

86 తులములు 
11.664 (గ్రాములు 


(రు వస్తువుల లెక్క (Measure of Items) : 


2 వస్తువులు 

12 వస్తువులు 
12 డజనులు 
20 వస్తువులు 
24 కాగితములు 
20 దస్తాలు 
460 కాగితాలు 


256 


1 జత 

1 డజను 
1 గ్రోసు 
1 స్కోరు 
1 దస్తా 

1 రీము 
1 రీము 


380 లేదా 31 రోజులు 


12 నెలలు 

365 రోజులు 

366 రోజులు 

10 సంవత్సరాలు 
100 సంవత్సరాలు 
1000 సంవత్సరాలు 
25 సంవత్సరములు 
50 సంవత్సరములు 
60 సంవత్సరములు 
75 సంవత్సరములు 
100 సంవత్సరములు 


[1 


(ల కాలము కొలత (Measure of Time) : 
60 సెకండ్లు = 1 నిమిషము 
60 నిమిషములు = 1 గంట 
24 గంటలు = 1రోజు 
7 రోజులు = 1 వారము 
15 రోజులు = 1 పక్షము 
28 లేదా 29 లేదా 


1 నెల (మాసము) 
1 సంవత్సరము 

1 సంవత్సరము 

1 లీపు సంవత్సరము 
1 దశాబ్ది 

1 శతాబ్ది 


రజత వర్షము (సిల్వర్‌ జూబ్లీ) 
స్వర్ణ వర్షము (గోల్డెన్‌ జూల్లీ) 

వజ్ర వర్షము (డైమండ్‌ జూల్లీ) 
అమృత వర్షము (ప్లాటినమ్‌ జూబ్లీ) 


శతవర్షము 


స వ్య 


257 


43. వర్గములు; ఘనములు; 
వర్గమూలములు; ఘనమూలములు 
(Squares; Cubes; Square Roots; Cube Roots) 


ఉం ౦ -] రా $$ = 0 WW m= 


BD (4 a eae a Md ul ae pit pi ఫై 
య ఆఅ ౦౩ రా లర ఈ అ అ ౫ ౨ 





44. గణిత పటాలు 
(Mathematical Figures) 


త్రిభుజ రకాలు (Types Of Triangles) : 


స లో మ 


(సమబాహు త్రిభుజము) ష్‌. (తిభుజము) ars (త్రిభుజము) 
(iv) A (v) 
A 
జ /2a i ” b 
B జ (౮ B స డ 
(లంబకోణ సమద్విబాహు త్రిభుజము) (విషమబాహు త్రిభుజము) 


చతుర్భుజాల రకాలు (Types 05 Quadrilarerals) : 


(చతురస్రము) (దీర Pe 
a 


"= ను! 
FA lh 
A (టైపీజీయం) B (ఘనము) (దీర్భ ఘనము) 


me 


259 


45 (ఇ). సంవర్గమాన పట్టికలు 
(Logarithmic Tables) 


Mean Difference 


12 345678 


౧ గు గు గు లు ఎలుదరులు మి శి 
మసి ౮౮౮౮ oo 6 6 4061 ౧౦ 
M9 MA ~~ ~~ ౧00 
ఆమే దే ఆత మే మీ. ఇ 
ప అమీ hh hh hh వాడీ 


A wh hh hl ఆమే 
కామీ సీ క మ్‌ అమె 


౮భల౮౯ర౮౮ల౮ ౬6 
బున అయ్‌ బాన్‌ వాడీ అడే 


= చీ గిం గి గ గు గు ణు [క 
బాసి ము స అమీ బారీ 


అ మ వాము యే సీ 


చే క మ టు టీ 


2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
4 
4 
4 
4 
4 
4 
4 
4 


భామ ము మ మే. మే 


1 
12 
12 
+2 
22 
22 
2 2 
2 2 
22 
2 2 
22 
22 
22 
2 2 
2 2 
2 2 
2 2 
2 2 
2 2 
23 
23 
23 
23 
23 
23 
23 
33 
33 
33 
3౩3 
33 
33 
33 
33 
34 
34 
34 
34 
34 
3 4 
44 


ఆమే ఆడీ మే మ అమే 
౮౦౮౯౮ ౮౮౯౮౯౮౯ COMM h AMM EA ిటిహపేలురు రులులులులరు లలులులులు అరుగు గు గుగుగుగుగు సు! 6 


2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 


ఆటీ వాన్‌ గై ఫ్రై సిసి గు గు సు గుస గుగు గా గు గుసగా గు లయల లులు లులుయుెరురలు సి A సి మె 


శం సం గి యు ఆరలుయి 6 లు లల లుల రు లటులులు సి +E మే మీ A ఈ చి ౮౮౮ 


మి గు సి గు వు గ గి గగు మి ౧వ గి గు శం లిం సంగా గు చి సు గు గు సు 


లలా ల ౮ చి మి ఘా 


అమి నాటీ మ బామ్‌ 
మ మే సి ఘా 
మ్‌సహి సీ సా 





261 


12345678 9 


గు 
గిం 
న 
సు 
లః 
Cre 


శమ రే వామే మీ చామే మే 
అమ్‌ మీ మ్‌. అటే సీ మే 
గంగు గు MDM 
తగి గి సు గు 
మయ మ యమ మీ 
SIRI) 
SRE RE ere) oo ఈ ఈ లాలా 
రా రా రారారా ఈ 


అమ్‌ మ్‌ మే. మే కీ 
ఆమ్‌ మీ టు. మమ్‌ అయీ 
a A PA సి 
om nmomాim 


జస మే ము న్‌ సి అమే నమ మీ ఆని అంక 
lh oh Ch ol అసు పు అట టు 
hb BAA సి 22 ౮౮ 


చాటు సు టు. మామే మే 
మతే టే టి మీ న 


మ బామ హాటీ వామే. సాటి 
మ్‌ మే తు టే. మ 


2 
ర 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
1 
1 
1 
1 


ఆడ్‌ మీ కీ వామే. వామే 


వామన్‌. వామే టే య జాట్‌ 
గుస గా గం కం పిచ గం మి గం చ పి సు గంగ గు గు గాుగు గుంపు గుగుగు గి సస గు గులు ఆలు లఆఎలులరలులుటు యగ గా గు గు 


సుమి గులు శం ఇం గ మి గం గాణగుగుగులు ుులులులులు లులులులులు లరులులుల CEO SRR 


చ రురుళు SRR ఆఅలులులులు అలయ లళలులులు చయ టయలులు Ohh ది సు AAA షి సి 


బలులు లు రుల (యలు య మరులు స hh సి hp Ah మి సి చి 
స be సి ఘే — మె సి మీ మి మ్‌ షి సీ మి రొ ఛాలాలా ౦౮౦౮ ౮లా౮౮౫ ౮ ఛాలా లాలా లొ రారారురారా ర్రయ06౮ా౮ా ౮ 


a మ స జారే 


యామీ మ్‌ టు త 
ah మే మె Pa a మసి మి చె మ్‌మ్‌ మీ మ చీ మ మి మి మి మి. మయి సి ఈ ల ౮౮౮౮ ల లాలాయరాలా ౮ 


౧౧౦౧౧౦౧౦ ఈఅఈ౦౧౦౦౧౧౧ అ౧౬౮౦౬€ -4 
ము మీ వామే. ఆట వామ 





262 


45 (0), ప్రతిసంవర్గమాన పట్టకలు 
(Antilogarithmic Tables) 


Mean Differences 


12 3456789 


శం 
గం 


—~-—-— 0600 0 
అమి అమ్‌ యక్‌ అక్‌ డీ. ఆనే 
అమీ యే మ ఇన మ... అనీ 
జ జూమ్‌ కీ మ తు. ఆం 
కం గా సిం సిఎ సిం 

పం గు స 1 సిఎం MM 


వు వా వా అ మ 6౫0 
నం గద — ఆమ ఓ 


ఉఅఉయలయలణఎు (౧౬ 
అవి కీ జూసి అనే ఆటీ 
అమ మ అయే... వాయ్‌ 
మామ ఎనీ మీ ఆమే ఆమే 
ఆమే అమీ అయే అమీ యామీ 
సు గు గం గిం గు 
ఎ గం గు సు సిం 


ఊఆు(౧ ౧ (౯౧ (౯౧ 
మమ య. అమ. అత. ఆ 
అమీ అయే అనే మ మామే 
wh hh oh బాడి వాపీ 
గు సిఎం గు గలి 


ఆమ్‌ మ మయమే. అమ్‌ జాయే 
ఆమ డే మూసీ ఆమ్‌ కసీ 
ఆయే మీ. అంటీ అంట్‌. అటే 


hh ht kh ch mk 
జ మ మ మ అమీ 
త గు గు గు గం 


అమీ ర తానీ bh శామ్‌ 


అమీ మ దానీ బాన్‌ ఎన్‌ 
మీ హమె ఘీ మీ ఘె సీ మీ రుచి చదల రురు లు ఆఎలులురలులు లర లగు గు ఏఏ గు గం సు సు సు సు MM 


0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
0 
1 
1 


పామే. మీ మీ. మ. అమీ 
శం గి సు గు ణు [ఏం గర 4 ఓ 4 
MMM గు క ఫి ఎ గు 
మి సి సి ఈ చ చసషిరులురు రఅలురలులటల భటులు లులుసి గుణ "MMMM 


nm oo ఘే హె ఘ్‌ 


mR iT 
wl అటి అ వాటి వాడు 
వ్‌ చీ ఘే మీ సా సీ రలుచు దు లి టఆబయలులయటయలు యచుచులుళు సి గు గు గు కం గు సి గు శం వంగు గు గు సం 


Cr rr 


oo ౮ M౫4 లొ See 


wh wh hh wl జాయే 
అమె య్‌ నామ మ అండీ 
రర ౮0 ౦౮ ఈ౮౪౮౦ ౦౮ ౪౮ లాలా ౮౮ ల మి మి ఫె bh మీ మి A హి re) లులులులలు యలు రురుటుగుగం 


MMMM వం గు గి సు సి ను గుగు సి గు పి గు సు టి గం గుమి సి సు గు గుణా గు గిుగుసునుిణు 


అమే. అమీ సీ చాన్‌ 

లామ్‌ వాసే ఆక్‌ బాయ్‌ 

గంగు గంగు ఎ గు [ఏ గు గం 

గు గంగు ఎం గు గు గాలం కి ఎ ౧ పిఎ సిఎ 
౫ A యమ్‌ సు 

లాటా ౮ 





Mean Differences 


12 345678 § 


గిం 
శ 
FN 
లో 
రు 


అమే. నీ అమ్‌ నాకి ఖాయమే, అనీ మీ స్‌ మీ మే వనీ 

లులులులులు “MMMM 
౮౮౮౮౮ Wu Rhh సిమి నిమి ఘే 

జాం ఆఆ ఆరారారాలరా 


రారారాలరారా రల ౮౮౫౮ అ౮లొాలొ దా 
జ ఖా స్‌ బ్‌ NN 6060౧౮౦౮ రారారా ౮౮౦౮ 


అమీ అయీ అదీ అమీ వామే 
ఉయలులులులరు రచుచుచుచురు 
వవ క జ ల చల౦య ౦00౦౧౦౦౧౦౧ 


అమీ. మీ కామ మే అమీ 


12 
12 


“ఆ రారారా రా 6ుఠరారాలా ౮ 
mE చ చా! ఆ ఆ ఆఆ రా 
అలం అ ౪౧౦౦౦ చం ౦6 0౦0 ౧౦౦ *-+ 


అట అయే టు వాము జామ్‌ 
మ్‌ మి మి సి సె 


12 
1011 12 
1011 13 
1011 13 
1012 13 


న bh LL oh 
ఇం (దలు 60౧౦౦ 


1112 14 
1112 14 
1113 14 
101113 15 
101213 15 


101213 15 
101214 16 
111214 16 
111314 16 
9 111315 17 


ఉం (0౧౮౦౦౦ 00౧౦౦౧౦౦06 ANNONA ఇక 


9111315 17 
10121415 17 
10121416 18 
10121416 18 
10121517 19 


11131517 19 
11131517 20 
11131618 20 
11141618 20 


Le (0౧౦౦ ఏం 050౧౮౧౦౦ జ ~~~ ఆీ రారా రారా రారురాలా శా ౮౦౮౮౮౪౮ లామ్‌ సి సి మి మి సె మి A చాపి ఉుదమి రి లఎటలటలుయలు లు 


| 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
ప్ర 
4 
4 
4 
4 
4 
4 
4 
4 
4 
4 
4 
క్‌ 


Nir aA] రా ఛారారఠరురురా ౮౮౮౮౫ ౮ ధాం రారారా hh మి A A 


కిం గిం గి గం నిసి సు గి గు సు గు గు గు గు ఎం ప గు సు సిం 





45 (౮). సహజసైన్‌ పట్టికలు 
(Natural Sines Tables) 


0' 6 12 16 24 30 ge 42! 48! sq: | Mean Differences 
006 01 02 09 04 05 06 07 086 ౦9 12 3 4 5 





రొ 0070 0087 0105 3 6 9 12 15 
1 0244 0262 0279 3 6.9 12 15 
2 0419 0436 0454 3 6 9 12 15 
3 0593 0610 0628 3 69 12 15 
4 0767 0785 0802 3 6 9 12 15 
5 0941 0958 0976 3 6 9 12 14 
6 1115 1132 1149 3 6 9 12 14 
7 1288 1305 1323 3 6 9 12 14 
8 1461 1478 1495 3 6 9 12 14 
g 1633 1650 1668 3 6 9 12 14 
1805 1822 1840 3 6 9 11 14 
1977 1994 2011 3 6 9 11 14 
2147 2164 2181 3 6 9 11 14 
2317 2334 2351 3 6 8 11 14 
2487 2504 2521 3 6 8 11 14 
2656 2672 2689 3 6 8 11 14 
2823 2840 2857 3 6 8 11 14 
2990 3007 3024 3 6 8 11 14 
3156 3173 3190 3 6 8 11 14 
3322 3338 3355 3 5 8 11 14 
3486 3502 3518 35 8 11 14 
3649 3665 3681 3 5 8 11 14 
3811 3827 3843 3 5 8 11 14 
3971 3987 4003 35 8 11 14 
4131 4147 4163 35 8 11 13 
4289 4305. 4321 3581 13 
4446 4462 4478 35 8 10 13 
4602 4617 4633 3 5 8 10 13 
4756 4772 4787 3 5 8 10 13 
4909 4924 4939 35 8 10 13 
5060 5075 5090 35 8 10 13 
5210 5225 5240 2 5 7? 10 12 
5358 5375 5388 25 710 12 
5505 5519 5534 25 710 12 
5650 5664 5678 2 5 7 10 12 
5793 5807 5621 2579 12 
5934 5948 5962 2579 1 
6074 6088 6101 2579 12 
6211 6225 6239 2579 11 
6347 6361 6374 2 4 79 11 
6481 6494 6508 2 479 11 
6613 6626 6639 2479 1 
6743 6756 6769 2 4 6 9 11 
6871 6884 6896 2 4 6 8 11 
6997 7009 7022 2 468 10 


రి దో i2 16 24 30 36 జ! 48! ద్ర్‌4' Mean Differences 


04 01 02 04 04 05 06 07 08 09 


గు 
ఖు 
య 


“i 060౦౦౦ 


ఆ గై పిటి సుగుసి గును బుగుగుగును 


అరే. సీ రామే మాదీ మామే 


వచ మీ వామే ఆమే రాకీ 


4 
4 
4 
4 
4 
4 
4 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
2 
1 


అవే బాపి వాష్‌ అనీ బారీ 
= సం పం గు గంగు గు లులు ఆఅరయిల(లలులు మిస చమ సి ఉసి ల౮లా౮ ౮ ా౮లాలాలా ఉదా ఈఅుఠురాలరు 6 


వాట్‌. మీ అమే. మే తానీ 
చ ఆ ఆ ఫి ఏ గిగుగులల టలులులుస సిసినుపి౮లా రాల౮లాలాలారా 00000 NNNNN 


ఎపి పెం ఫం గు కంల యలయులు చాపి మ మె ౮ లాలా లారాలా ఈల ర iN ఎకి = ం 00౧06 ౧౮౪౦ ౪౦౪6౦ 


మ మ అ అ వ అ అ అ ల. 0 న ఇష “సే వానే 
అమీ ము చు మే న 


000 డ్రై క దే క ని 


౧౧౦౧ -* 
౧౧౦-4*- 
ఈ ఈ SS 





45 (1. సహజ కోసైన్‌ పట్టికలు 
(Natural Cosines Tables) 
0 ఈ 12 18 24 30 36 42 48 54 


00 019 02 0౫ 04 05క 0ఠ ౦0౫ 08 0౪ 12364 5 


లు 


1000 1000 1000 1000 1000 


9998 9998 9997 9997 9997 
9993 9993 9992 9991 9990 
9985 9984 9983 9982 9981 
9974 9973 9972 9971 9969 
9960 9959 9957 9956 9954 


0 


"ఆ ఆం 0౮00 
అవ శ ఈ రర 6౦ 
శాస తీ ఆతు. మ్‌. అంతే 


9943 9942 9940 9938 9936 
9923 9921 9919 9917 9914 
9900 9898 9895 9893 989౦ 
9874 9871 9869 9866 9863 
9845 9842 9839 9836 9833 


ఇ వ రా మ ఇ అల ౧౧ (౧ 


9813 9810 9806 9803 9799 
97/8 97/4 9770 9767 9763 
9740 9736 9732 9728 9724 
9699 9694 9690 9686 9681 
9655 9650 9646 9641 9636 


9608 9603 9598 9593 9588 
9558 9553 9548 9542 9537 
9505 9500 9494 9489 9483 
9449 9444 9438 9432 9426 
9391 9385 9379 9373 9367 


ఉడత తరులు రురుగుగుగు గుగుగు గు 


ది మే దు య అను 


9330 9323 9317 9311 9304 
9265 9259 9252 9245 9239 
9198 9191 9184 9178 9171 
9126 9181 93 9107 9100 
9056 9048 “* 9033 9026 


అనీ అమే అడ ఆమ్‌ బాపీ 
లాటా Oa సి ౫ 


8980 8973 8957 8949 
8902 8894 8878 8870 
8821 8813 8796 8788 
8738 8729 8712 8704 
86552 8643 8625 8616 


అనీ hh జ జ మాకీ 


8563 8554 8536 8526 
8471 8462 8443 8434 
8377 8368 8348 8339 
8281 8271 8251 8241 
8181 8171 8151 8141 


8080 8070 8049 8039 
7976 7965 7944 7934 
7869 7859 7837 7826 
760 7749 7727 7716 
7649 7638 7615 7604 


0 
0 
1 
1 
శే 
2 
2 
2 
2 
2 
3 
3 
3 
3 
4 
4 
4 
4 
5 
5 
5 
థ్‌ 
6 
6 
6 
6 
6 
7 
7 
7 
7 
8 
8 
రి 
8 
8 
రి 
రి 
రి 
9 
9 


7536 7524 7501 7490 
7420 7408 7385 7373 
7302 7290 7266 7254 
7161 7169 8145 7133 


రాఛారయా6౮౫ రారుల౮ చాలా మీ సి మి మీ హి త రులురు రులుచురుగి ఆభులు లు శం సు గా గి గు గై అక్‌ ఎని ఎమి అతు 


Ah bh శమన నిలటల OLS ELE లటలుశసిు గు సు గు గుసుగు గుస స ఎన ము ఓ 


చరయ య “HN ఒం! ఇఉ4 ఇ రారారా రారా యాయ 


ుసుుగుగు గుగుగిు సుగు సుగిుగుగుగు 





267 


ర 12 18 24 30 38 42 48 54: | Mean Differences 


oo 01 02 039 04 05 06 07౫ 06 09 112 3 4 5 


వ్‌ 
మె 
ళా 
య 


వి సి గుగి గు మి ఏం గు గుగి 
SIRES EE) Dr సీ మి 
న న స జ Nn ఆశి “శీ “ఆశ రఠరురా 
coo ఉం ౪60 ౪0౦6 


నా 


0౦౦ 0౦0 -ఎ* - ఒ 


2 
2 
2 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 


౮రా6రా రలల౮౮౦ ౮ ర రారురారా రారారా mam ano చ్రారారారాా రరారచారా 


ooo 0 co000 sw (069౦౧ 00060005 0౦౦౦౧౦ ౧౦౦6600 





45 (6). సహజ టాంజెంట్‌ పట్టికలు 
(Natural Tangents Tables) 
oo ఈ 12 18 24 30 36 42 48 54 


00 01 02 0౫ 04 05 06 07౫ 0కి 09 12384 ర్‌! 
0052 0070 0087 


0227 0244 0262 
0402 0419 0437 
0577 0594 0612 
0752 0769 0787 
0928 0945 0963 


య 


1104 1122 1139 
1281 1299 1317 
1459 1477 1495 
1638 1655 1673 
1817 1835 1853 


1998 2016 2035 
2180 2199 2217 
2364 2382 2401 
2549 2568 2586 
2736 2754 2773 


owt యయ (౧0౧౦ల ఉం అ ౮౪౧౦ © 


2924 2943 2962 
3115 3134 3153 
3307 3327 3346 
3502 3522 3541 
3699 3719 3739 


3899 3919 3939 
4101 4122 4142 
4307 4327 4348 
4515 4536 4557 
4727 4748 4770 


4942 4964 4986 
5161 5184 5206 
5384 5407 5430 
5612 5635 56568 
5844 5867 5890 


3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
3 
4 
4 
4 
4 
4 
4 
4 


6080 6104 6128 
6322 6346 6371 
6569 6594 6619 
6822 6847 6873 
7080 7107 7133 


A A fp మి సి 


7346 7373 7400 
7618 7646 7673 
7898 7926 7954 
8185 8214 8243 
8481 8511 8541 


6096000 ఉఅఆ౦యయల౮ు 0 00౦ ౦౧-41-4 జ బి NN బ్‌. జ్యా రారా ఆఈఅరారా౦౮౦ ౮౦ రారా దా[6౮ 6ంరఠరారారాలరా 


ఛొాలొాల౮లా౮ టొ 


8785 8816 8847 
9099 9131 9163 
9424 9457 9490 
9759 9793 9827 


రా రారారా 





0 6 12 18 24 306 36 42! 48" రశ! Mean Differences 
09 0౪ 02 03 04 05 06 0” 08 ౦9 


10000 0035 0070 0141 0176 0212 12 18 24 


10355 0392 0428 0501 0538 0575 12 18 25 
10724 0761 0799 0875 0913 0951 13 19 25 
11105 1145 1184 1263 1303 1343 13 20 27 
11504 1544 1585 1667 1708 1750 14 21 28 
11918 1960 2002 2088 2131 2174 14 22 29 


15 23 30 
16 24 31 
16 25 33 
17 26 34 
18 27 36 


12349 2393 2437 2527 2572 2617 
1.2799 2846 2892 2985 3032 3079 
13270 3319 3367 3465 3514 3564 
13764 3814 3865 3968 40i9 4071 
1.4281 4335 4388 4496 4550 4605 


ఆ 6౦౦య0౧0 ౦ జీ ఆశ్ర “ఆశీ రారా ఈ 


న 
oO 


19 29 38 
20 30 40 
21 32 43 
23 34 45 
24 36 48 


14828 4882 4938 5051 5108 5166 
15999 5517 5637 5697 5757 
1.6003 6128 6255 6319 6383 
1.6643 6775 6909 6977 7045 
1.7321 7461 7603 7675 7747 


త అమీ మే. మే 
గ అప అత ఈ 


న 
యు 


26 38 51 
27 41 55 
29 44 58 
31 147 63 
34 151 68 


37 55 73 
40 60 79 
43 65 87 
47 71 95 
52 78 104 


1.8040 8190 8341 8418 8495 
1.8807 8967 9047 9128 9210 9292 
1.9626 9797 9883 9970 0057 0145 
2.0503 0686 0778 0872 0965 1060 

1642 1742 1842 1943 2045 


2673 2781 2889 2998 3109 
3789 3906 4023 4142 4268 
5002 5129 5257 5386 5517 
6325 6464 6605 6746 6889 
7276 7929 8083 8239 8397 


ఆద మ ఆడు అనే 
ఆశీ రాలా మి 


మి గు గప గు 
రాసి గిం ౧౦౦ 


58 87 116 145 
64 96 129 161 
72 108 144 180 
81 122 163 204 
93 132186 232 


nm 
శం 


9375 9544 9714 9887 0001 
1146 1334 1524 1716 1910 
3122 3332 3544 3759 3977 
5339 5576 5816 6059 6305 
7848 8118 8391 8667 8947 


తనీ 


0713 1022 1335 1653 1976 

4015 4374 4737 510/7 5483 

3 7867 8288 8716 9152 9594 
5.1446 1929 2422 2924 3435 3955 4486 
5.6713 7297 7894 8502 9124 9758 0405 


6.3139 3859 4596 5350 6122 6912 7720 longer 

7.1154 2066 3002 3962 4947 5958 6996 sufficiently 
81443 2636 3863 5126 6427 7769 9152 accurate 
9.514 9677 9845 1002 1020 1039 1058 

11.43 1166 11.91 1216 12.43 1271 1300 


14.30 1467 15.06 15.46 15,89 1635 1683 
19.08 19.74 2045 2120 22.02 22.90 2386 
28.64 30,14 3182 3369 3580 3819 40.92 
57.29 6366 7162 81,85 95.49 114.6 1432 





